శ్రీః 
శ్రీమత్‌ 


ఆంధ్రకుమారసంభవము 


కూచిమంచి సాంబశివకవి విరచితము 


పరిష్మరణము - పీఠిక 
గరిమెళ్ళ నోమయాజులు శర్మ 


IT 


| sees 
శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకర మఠము 
పుష్పగిరి - 516 162 
2015 


రు 


మత్‌ 
ఆంధ్రకుమారసంభవము 
కూచిమంచి సాంబశివకవి విరచితము 


Gace 


పరిష్మరణము - పీఠిక 
గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


ప్రతులకు 
శ్రీశ్రీశ్రీ జగద్గురు పుష్పగిరి శంకర మఠము 
పుష్పగిరి - 516 162 


ప్రథమ ముద్రణ : 22-10-2015 


ప్రతులు : 400 

పుటలు : 210 

వెల : రు. 30/- 

D.T.P.: Printed at : 

MR LASER PRINTS KARSHAK ART PRINTERS 
Chirala Hyderabad. 


Cell: 9849976054 


ఈ (గ్రంథమును నేను వాయుటకుం గారణము పీఠికలో 
వివరించియున్నాను. ఇది నేను వ్రాయ దొరంకొనునప్పటి కొక కుగ్రామములోం 
గరణముగా నుంటిని. ఈ కుమారసంభవకథను స్వతంత్ర కావ్యముగాం గాని 
లేక కాళిదాసుని సుప్రసిద్ధ కావ్యమున కనువాదముగాం గాని తెనుంగున నెవ 
రేమి వ్రాసినదియు నే నీ గ్రంథమును బూర్తిచేసిన తరువాతను గూడం గొంతకాలము 
వజకును నాకు దెలియదు. ఇటీవలం గ్రమక్రమముగా మిత్రులవల్లను 
బత్రికలవల్లను దెలిసినది. కాని మొదటినుండియు నేవిధమైన ప్రకటనోద్దేశము 
లేశమును లేకుండ వ్రాసిన నా కందువలన నాశాభంగ మెట్లు కలుగును? 
అందువలననే మాతమ్ముండు చి।మహాదేవునకు నతని వ్యవహార మప్పగించి 
రామవరమునుండి నే నిచ్చటికి వచ్చునప్పుడు దీని నచట నముఖ్యమైన 
కాగితములతోం బాటు దిగంబెట్టి వచ్చితిని. కాని తరువాత గొన్నాళ్ళకు నది 
మాతమ్ముండు చూచి, చదివి దీని నచ్చొత్తింపుమని నన్నుం (బేరేపంగా నీపేరింటి 
గ్రంథము లెన్నో యిదివజకే యచ్చుపడిన వుండగా మనమిపు డిది ముద్రింపింఛుట 
కోనసీమకుం గొబ్బరి యెగుమతి చేయుటవలె వృథావ్యయప్రయాసై కప్రయోజనము 
గాం గల దని మందలించితిని గాని యతం డంతటితో నూరకుండక చంపూ 
రామాయణములోని “వాల్మీకిగీతరఘుపుంగవకీర్తిలేశైజ అను శ్లోకార్థమును నాకు 
జ్ఞాపకము చేయుచు మజలమజఅలం బ్రేరేపింపంగా నతని మాటలయందు నాకుం 
గల సహజాదరాతిశయముచే నిందుల కీయకొంటిని. 


మూల వ్యాఖ్యానములు యథామతి సావధానముగాం జదివి, చూచి 
తదర్ధమున కీయనువాదము శక్యమైనంత సదృశతమప్రతిబింబముగా నుండునట్లు 
పాటుపడినాండను. “ప్రమాదో ధీమతా మపి” యను నట్లు బుద్ధిమంతులకు సైతము 
పొరపాటు కలదన నాబోంట్లమాట యింకం జెప్ప నేల? అచ్చయిన తరువాత 


4 కూచిమంచి సాంబశివకవి 


మాతమ్ముండు పైని జెప్పిన చిమహాదేవుం డిందులోని కొంతభాగము తిరిగి చదివి 
చూచి మొదటి యాశ్వాసములోని 29వ శ్లోకమైన “మందాకినీ సైకత వేదికాభిః” 
యను దాని కీయనువాదమున వ్రాయంబడిన “మినువాక సైకతంబుల” అను 
పద్యములో గొన్ని న్యూనతాధిక్యము లున్న వని చూపింపంగా దానికి బదులు 
తిరిగి యీ దిగువ పద్యమును ట్రాసినాండను. 


క. గగనధునిపులినములం దగు 
జగతులం బ్రతిమలను జెండ్లసారెం జెలులతో 
నగసుత బాల్యంబున నిం 
బుగ నాడెను నాటచవుల భోగించె ననన్‌. 


ఇట్లే పాఠకమహాశయ లెవరైన ఇందలి పద్యముల మూలశ్లోకములతోం 
బోల్చి చూచి సవరింపందగిన యించుమించు లేవైనం జూపించినచో నందులకు 
వారికి బహవమువందనము లర్పించుచు నవియెల్ల ముందుకూర్చులో 
సవరించుకొనెదను. అట్టివారి సౌకర్యార్థమే యీ(గంథములోం బద్యాంతములందు 
మూలములోని శ్లోకములయంకెలే వేయంబడినవి. ఆశ్వాసాద్యంతములయందుం 
జేర్చంబడిన కృతిపద్యములకు నంకెలు వేయంబడలేదు. 


ఇట్లు విన్నవించు విధేయుండు, 
(గ్రంథకర్త, 


అవతారిక 
సంస్కృతాంధ్ర కుమారసంభవములు 

కవికులగురు వగు కాళిదాసమహాకవి రచించిన కావ్యములలోం గుమార 
సంభవమునకు విశిష్టస్థానము గలదు. కాళిదాసు 1. రఘువంశము 2. కుమారసంభవము 
8. మేవుసందేశమునీను 8 కావ్యములు రచించినాండు. వీనిలో రఘువంశ మేక 
నాయకాశ్రయము గాదు. బహునాయకము. దీనిలో దిలీపుండు మొదలుకొని యగ్నివర్గుని 
వజఅకుం గల 27 మహారాజుల కథలు 19 సర్గములలో 1570 శోకములలో వర్ణింప 
బడినవి. ఇది కథాప్రధాన మైన కావ్యము, కాని వర్ణన ప్రధాన మైన కావ్యము కాదు. వస్తె స్వెక్యము 
లేనిది. ఏకరసప్రధానము గాదు. మేఘసందేశము ఖండకావ్యము. దీనిలో నసలు కీథ్‌ లేదు. 
కావ్య మంతయు వర్ణనాత్మకమే. కథ, వర్ణనలు సమప్రధానముగా నడచిన కావ్యము కుమార 
సంభవము. ఆలంకారికులు చెప్పిన మహాకావ్య లక్షణములు దీనిలోం బుష్మలముగాం గలవు. 
ఇది యేకనాయకాశయము. ఇందలి నాయకుండు శ్రీకుమారస్వామి. కుమారస్వామి 
తారకాసురుని వధించుట యిందలి యితివృత్త మగుటచే వస్తె స్త్వెక్యము గలదు. ఆలంకారికులు 
నిర్దేశించిన యష్టాదశ వర్ణనములలోం బెక్కు వర్ణనలు దీని యందు గలవు. “కవ్భ- -వర్ణనే 
యను ధాతువునుండి కవిశబ్దము పుట్టినది. వర్ణించువాండు కవి. వర్ణనాత్మక మై మెనది కావ్యము. 
ఇందలి ప్రధానరసము వీరము. శృంగారాదు లంగరసములు. ఈ విధముగాం గుమార 
సంభవమునకు మహాకావ్యలక్షణము లన్నియు సిద్ధించుచున్నవి. 

నేండు లభించుచున్న కుమారసంభవములో 17 సర్గములు మొత్తము 1046 
శ్లోకములు గలవు. ఈ కావ్య మంతయు? గాళిదాసవిరచితమా? కాదా? యను విషయములో 
విద్వద్విమర్శకులలో మతభేదము గలదు. కుమార సంభవమునకు సుమారు 46 వ్యాఖ్య 
లున్నట్లు శ్రీమాడభూషి కృష్ణమాచార్యులు నిర్దేశించిరి. వీనిలో వల్లభదేవుండు, చారిత్రవర్ధనుడు 
మొదలగు ప్రాచీనులు రచించిన వ్యాఖ్యలు “7వసర్గము వజకే లభించుచున్నవి. మల్లినాథుం 
దు రివ సర్గము వణకు వ్యాఖ్యానించెను. ఆనందవర్ధనాచార్యులు, క్షేమేంద్రుండు మొదలగు 
నాలంకారికులు రివసరముల వజకుం గల కుమారీసంభవమునే యుదాహరించిరి. దీనిని 
బట్టి ప్రాచీనకాలములో 8 సర్గముల కుమారసంభవమే ప్రసిద్ధమైనట్లు తెలియుచున్నది. 
సీతారామకవి, జీవానందవిద్యాసాగరుండు మొదలగు నాథునికులు తక్కిన 9 సర్గముల 
కావ్యమునకు వ్యాఖ్యానములు వెలయించిరి. 


భట్టోజీదీక్షితులు సిద్ధాంతకౌముదిలో, ౯ బ్రౌఢమనోరమలోం గుమారసంభవ శ్లోకముల 
నుదాహరించెను. ఉజ్జ్వల దత్తు డుణాదిసూత్రవృత్తిలోం దక్కిన 9 సర్గములలోం గల శ్లోకముల 
నుదాహరించెను. ఉజ్జ్వలదత్తుని కాలము 14వ శతాబ్ద మని శ్రీయుధిష్టిరమీమాంసకులు 
సంస్కృతవ్యాకరణ శా(స్త్రతిహాసములోం జెప్పినారు. దీనినిబట్టి ట్టి యుజ్వలదత్తుండు మల్లినాథునకు 
సమకాలికుండు గాని కొంచెము పూర్వుండు కాని కావచ్చును. కాంబట్టి 14వ శతాబ్ది నాం 
టికే సంపూర కుమారసంభవము గలదు. నేండు 17 సర్గముల కుమారసంభవము కాళీదాసు 
పేరు తోడనే చెలామణి యగుచున్నది. 


కాళిదానమహాకవి రభువంశములోం బద్మవురాణము ననునరించినట్లే 
కుమారసంభవములో శివపురాణము ననుసరించినాండు. కుమారసంభవములో శివపురాణము 


6 కూచిమంచి సాంబశివకవి 


ననుసరించినాండు. అనుసరించుటయే కాదు. కొన్ని శ్లోకములను యథాతథముగా 
ననుకరించినాండు. ఆ శ్లోకములు తులనాత్మకముగా శ్రీరావిమోహనరావుగారు రచించిన 
“మృణాళినీ” వ్యాఖ్యతో వెలువడిన కుమారసంభవములోం బ్రతిసర్ణాంతము నందు 
బరిశిష్టముగాంబ్రదర్శింపంబడినవి. 


ఈ కుమారసంభవము (ప్రాచీనకాలము నుండియు. బలువురు మహాకవుల దృష్టి 
నాకర్షించినది. సంస్కృతాంధ్రభాషలలో ననేకకుమారసంభవములు వెలసినవి. వానినిం 
(గగ్రమముగాంబరిశీలించేము. 


సంస్కృత కుమారసంభవములు 
1. ఉద్భటుండు (8శ.) 


ఇతండు కావ్యాలంకారసార సంగ్రహమును రచించిన గొప్ప యాలంకారికుండు. 
ఈయన యలంకార[గంథములోం గొన్ని కుమారసంభవళ్లోకము లుదాహరింపంబడినవి. ఇవి 
యుద్భటుండే రచించిన కుమారసంభవములోని వని కావ్యాలంకారసారసంగ్రహ వ్యాఖ్యాత 
యగు ప్రవీహారేందురాజు స స్పష్టముగాంజెప్పినాండు. 


శ్లో! తదానీం స్ఫీతలావణ్యచం ద్రికాభరనిర్భరః। 
కాంతాననేందురిందుశ్చ కస్య నానందకో£_ భవత్‌॥ (కాసా.సం 1-17) 


“అనేన గ్రంథకృతాస్వోపర చితకుమారసంభవైకదేశో౨. ్రోదాహరణత్వేనో పన స్త 
ఈ కుమారసంభవము నేడు లభింపదు. దీనికే “హరలీలి యను నామాంతర మున్నట్లు 
కొందటు చెప్పుచున్నారు. నన్నెచోడుని కుమారసంభవములో నిట్లు కలదు- 


కం॥ క్రమమున నుద్భటుండు కవి 
త్వము మెజయం గుమారసంభవమ్ము నలంకా 
రము గూఢవస్తుమయకా 
వ్యముగా హరులీల చెప్పి హరు మెచ్చించెన్‌. (కుమా-1-2) 
2. శరభోజీమహారాజు (19శ.) 
శరభోజీ మహారాజు 1800-1832 కాలములో దంజావూరును భావించినాండు. 
ఇతండే సరస్వతీ మహలు తాళపత్ర లిఖిత పుస్తక భాండాగార సంస్థాపకుండు. 1. 
స్మృతసారసముచ్చయము 2. స్మృతిసంగ్రహము 3. ముద్రారాక్షసచ్చాయ 4. “కుమారసంభవ 
చంపువు నితని రచనలు. కుమారసంభవ చంపూకావ్యములో 4 ఆశ్వాసములు; గద్యములు 
కాక 33+30+60+79 మొత్తము 202 శ్లోకములు గలవు. ఈ (గ్రంథము ప్రాయికముగాం 
గాళిదాస కుమారసంభవమునే యనుసరించినది. చక్కని రచన. 
శ్లో! మాతర్వాగ్గేవి! కిం తే? శరభనరపతే! వత్స! కార్యమ్‌ మమాస్తేల 
సౌ బ్రహ్మణ్యోద్భ వార్థ రుచిరమృదుపదే చంపుకావ్యే౭ భిలాషః। 
విజ్ఞాతం హైమశైలస్ఫటి కమణిశిలాసంఘసంపాతజాత - 
స్పీతాటోపాభ్రగంగా ప్రవహణసదృశాః సంతు తే వాగ్విలాసాః। 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 7 


“ఇతి శ్రీ భోసలజలధి కౌస్తుభ చోలవసుంధరాధురంధర తులజమహారాజకుమార 
శరభోజిమహారాజవిరచితే కుమారసంభవచంపుకావ్యే చతుర్ధ ఆశ్వాసః”-అని గ్రంథాంత గద్యము. 
ఈ కావ్యము శ్రీవాణీవిలాస ముద్రణాలయము వారిచే 1989లోం బ్రకటింపంబడినది. 


ఆంధ్రకుమారసంభవములు 
1. నన్నెచోడుడు (11శ.) : 


తెలుగులో నన్నెచోడుని కుమారసంభవము ప్రసిద్ధ మైనది. దీనిలో 12 ఆశ్వాసములు 
2005 గద్యపద్యములు గలవు. ఇది నన్నెచోడుని స్వతంత్రరచన గాని కాళిదాసకావ్యమున 
కనువాదము గాదు. అక్కడక్కడ గాళిదాసశోకములకు ఛాయలు గలవు. ఇతండు 
కాళిదాసమహాకవి నిట్లు స్తుతించినాండు- 


కం॥ భాసురమతి వాల్మీకి - వ్యాసాదులు చనిన జగతి వరకవితాసిం 

హాసన మెక్కి కవీంద్రుల-దాసులంగా నేలెం గాళిదాసుండు పేర్మిన్‌ (కుమార1-19) 
2. శ్రీనాథుడు (15శ.) : 

ఆంధ్రసాహిత్యములో శ్రీనాథమహాకవి రచించిన 'హరవిలాసము' ప్రసిద్ధ మైనది. 
ఇందలి 3-4 ఆశ్వాన ములలో గౌరీకల్యాణము చెప్పంబడి నది. ప్రాయికముగాం 


గాళిదాసకుమారసంభవ శ్లోకములు తెనింగింపంబడినవి. మొత్తము కుమారసంభవ మంతయు 
శ్రీనాథునిచే ననువదింపంబడినచో నెంత బాగుండెడిదో! యన్నంత విధముగా నీరచన సాగినది. 


శ్లో! మనీషితాః సంతి గృహేషు దేవతా 
స్తపః క్వ? వత్సే! క్వచ? తావకం వపుః 
పదం సహేత భ్రమరస్య పేలవం 
శిరీషపుష్పం న పునః పతిత్రిణః॥ (కుమార - 5-4) 
él ఎక్కడ లేరె వేల్పులు? సమీప్పితదాతలు ముద్దుంగూన! నీ 
వెక్కడ? ఘోరవీరతప మెక్కడ? యీ పటుసాహసిక్యముల్‌ 
తక్కు శిరీషపుష్ట మవధానపరత్వమునన్‌ మధువ్రతం 
బెక్కిన నోర్చునో! విహగ మెక్కిన నోర్చునా! నిశ్చయింపుమా! (హర-4-6) 
శో! అధథాజినాషాఢధరః ప్రగల్భవాగ్‌ 
జ్వలన్నివ బ్రహ్మమయేన తేజసా! 
వివేశ కళ్చిజ్జ్ఞటి లస్తపోవనం 
శరీరబద్ధః ప్రథమాశ్రమో యథా॥ (కుమార-5-30) 
మ అజినాషాఢధరుండు ప్రాఢధతరభాషాతిప్రగల్భుండు న్స్‌ 
రజబంధుప్రతిమానతేజుండు జటారాజిచ్చటాతామమూ 
ర్థజుం దేకాకి వటుండు బ్రాహ్మణుడు విశ్రామార్థముం బోలె నా 
త్రిజగన్మోహనమూర్తి సన్నిధికి నేతెంచెన్‌ వనాంతంబునన్‌. (హర-4-15) 


8 కూచిమంచి సాంబశివకవి 


8. వక్కలంక వీరభద్రకవి (18శ.) : 


కూచిమంచి తిమ్మకవికి సమకాలికు లగు కవులలో వక్కలంక వీరభద్రకవి ప్రధానుం 
డు. ఇతండు రచించిన వాసవదత్తాపరిణయము - సుబంధుమహాకవి వాసవదత్తాగద్యకావ్యమున 
కనువాదము. రెండు మూడు ముద్రణము లంది ప్రచారము గాంచినది. ఈ కవి బాల్యమునందే 
కాళిదాసు కుమారసంభవము నాంధ్రీకరించినాండు. 


తే॥గీ॥ చదువకే శ్రీసతీశప్రసాదగరిమ 

బాల్యముననే కుమారసంభవము తెనుంగు 

జేసి కవులెంచం బ్రఖ్యాతిం జెందితీవు 

కలరె? నీ సము లాధునికులు కవీంద్ర! (వాసవ-1-27) 
అని వాసవదత్తాపరిణయములోం జెప్పుకొనినాండు. 


ఇది యింతవజకు నముద్రితము. శ్రీకందుకూరి వీరేశలింగము పంతులు గారు 
కవులచరిత్రలో 4 పద్యములు నుదాహరించినారు. 


శ్లో! ప్రత్యర్థిభూతామపి తాం సమాధేః 
శుశూషమాణాం గిరిశో౭_ నుమేనే! 
వికారహేతౌ సతి విక్రియంతే 
యేషాం న చేతాంసి త ఏవ ధీరాః (కుమార-1-59) 
చ॥ హరుం డఖిలేశుం డవ్వనరుహాక్షి తపఃప్రతిఘాతహేతువై 
పరంగిన తత్సపర్యలకు భావమునం గడు మెచ్చి యొప్పె దా 
నరయ వికారకారణము లంటిన నిశ్చలతం దనర్చు నె 
వ్వరి హృదయారవిందములు వారలె ధీవరు లెంచి చూడంగన్‌. 
ఇతండు కొన్నితావులలో మల్లినాథుని సంజీవనీవ్యాఖ్యలోని విశేషములనుగూడ జోడించినాడు 
శ్లో! వపుర్విరూపాక్షమలక్ష్య జన్మతా 
దిగంబరత్వేన నివేదితం వసు! 
వరేషు యద్బాలమృగాక్షి! మృగ్యతే 
తదస్తి కిం? వ్యస్తమపి త్రిలోచనే॥ (కుమార-5-72) 
శ్లో! “కన్యా వరయతే రూపమ్‌ మాతా విత్తమ్‌ పితా (శ్రుతమ్‌। 
బాంధవాః కులమిచ్చంతి మృష్టాన్నమితరే జనాః 
ఇతి లోకానా మాభాణకమ్‌। తత్ర కించిదపి నాస్తీత్యాహ- అని మల్లినాథుని యవతారిక. 
దీనిని వీరభద్రకవి యిట్లు తెలింగించినాండు - 
él అన్ను తలంచు రూపము హితాళీ తలంచుం గులంబు తల్లి దా 
నెన్ను సువస్తువుల్‌ వరుల నేర్చు తటిన్‌ బురవైరి నెంచినన్‌ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 9 


గన్నులు మూండు పుట్టుటయె కానంగ రాదు దిగంబరుండునుం 
జిన్నము సొమ్ము లేదు తెలిసెం దగం డాతండు నీకు మానినీ! 


దీని ప్రతి లభించినచోం బ్రకటింప వలసిన కావ్యము. వీరభద్రకవి స్మాందపురాణము 
నందలి సేతుఖండమును గూడ నాంధ్రీకరించినాండు. ఇది కూడ నముద్రితమే. 
సూర్యరాయాంధ్ర నిఘంటువు సేతుఖండము నుండి ప్రయోగములను స్వీకరించినది. 


4. మిన్నికంటి గురునాథ శర్మ (1960) 


మిన్నికంటి వారు సంస్కృతాంధ్రభాషాప్రవీణులు. వేదాంత విద్యా పారీణులు. 
గొప్ప యవధానులు. వీరు “గౌరీకల్యాణ” మను ప్రబంధము రచించినారు. దీనిలో 6 
ఆశ్వాసములు 607 పద్యములు గలవు. ఇది కాళిదాసకుమారసంభవమున కనువాదము 
కాదు. స్వతంత్ర రచనము. కాని కొన్ని తావులలోం గాళిదాస భావములు గలవు. కొన్ని 
కుమారసంభవ శ్లోకములు యథాతథముగా ననువదింపంబడినవి. 


శ్లో! ప్రభామహత్యా శిఖయేవ దీప 
ప్రిమార్గయేవ త్రిదివస్య మార్గః। 
సంస్మారవత్యేవ గిరా మనీషీ 
తయా స పూతశ్చ విభూషితశ్చ। (కుమార-1-28) 
తే॥గీ॥ కాంతిశిఖ చేత దీపికాకళిక వోలె 
గగనగంగచేం ద్రైదివమార్గమ్ము వోలె 
శుద్ధసంస్మారవాక్కుచే సూరి వోలెం 
బుక్రిచేం దండ్రి పూతుండు భూషితుండు. (గౌ.క-1-34) 
శ్లో కంపేన మూర్ధ్య శతపత్రయోనిం 
వాచా హరిం వృత్రహణం స్మితేన। 
ఆలోకమాత్రేణ సురానశేషాన్‌ 
సంభావయామాస యథాప్రధానమ్‌॥ (కుమార - 7-46) 
ఆ॥వె॥। హరిని మాట తోడ నంబుజాసనుం దల 
యూపు తోడ హరిహయుని స్మితంబు 
తోడం గడమ సురల వేడుక చూపుతో 
నాదరించెను (బ్రమథాధిపుండు. (గౌ.క.6-26) 
దీనిలో జిత్రకవిత్వము కూడం గలదు. ద్వృక్షరి (మ-న) 
కం॥ మేనా నామమ్మున ము - న్మానీనానూన మాననన్మన్న నమ 


న్నానాముని మానిని నను - మానమ్మును మాని మాని మనమున నూనెన్‌. 
(గ5<1-11) 


10 కూచిమంచి సాంబశివకవి 
సప్తస్వరకందము : 
కం॥ మాపని సరిగాంగాంగని - మాపాపారి గరిమపసమాపంగం దగదా 


పాపారిగదా నీ గద - మాపా నిగమపదపాద మానిసదాదా. (గౌ.క.6-57) 
దీనిలో 'దా'కు బదులుగా ధి వర్ణమును వాడినచో బాగుండెడిది. 
“స-రి-గ-మ-ప-ధ-ని” సప్తస్వరములు ధ = ధైవతము. 
చక్రబంధద్వయ - మాలికాబంధ - గోమాత్రికాబంధగర్భము 3 
ప్రమాణి॥। హరా సురా సురా దరా। పరాత్సరా గరా ద్మరా। 

ధర ధరా కరా వరా! అరాళరాజరాడ్డరా! 

స్థిరా జరా మరా క్షరా। పురా సురా సురా జిరా 

స్థిరా ధురా హరా పరా! పురా గిరా నరా కరా! (గౌ.క.6-62) 
ఈ గౌరీకల్యాణము శ్రీ దివాకర్ల వెంకటావధాని గారి వంటి విద్వద్విమర్శకుల ప్రశంసల 
నొందిన కావ్యము. 

1. గురుభాగవతము (11-12 స్కంధములు) 2. భాగవతమహిమ 38. 
దత్తాత్రేయశతకము 4. అడవిపువ్వులు మొదలగునవి శ్రీమన్నికంటి శర్మగారి యితరరచనలు. 
5. చర్ల గణపతిశాస్త్రి (1909-1996) 

“కవిసార్వభౌమ” శ్రీశ్రీపాదకృష్ణమూర్తిశాస్రిగారి వలెం 'గవిసమ్రాటొ శ్రీవిశ్వనాథ 
సత్యనారాయణగారివలె; మహామహోపాధ్యాయ “శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వలె శ్రీ 
న శతాధికగ్రంథకర్తలు. 'కళాప్రపూర్ణు బిరుదాంకితులు. కేంద్రసాహిత్య టం. 
బహుమానగ్రహీతలు. సంస్కృతాంధ్రములలో నుద్దండపండితులు. బహుభాషాకోవిదులు. 
వీరు రచించినవి సుమారు 30 గ్రంథములు నా యొద్దం గలవు. వీరి తండ్రి గారగు శ్రీ చర్ల 
సూర్యనారాయణ శాస్త్రి గారు 'నారాయణీయాంధ్రవ్యాకరణమును బద్యములలో రచించిరి. 
ఇది నంపూర్జాంధ్ర వ్యాకరణము. వీరు రచించిన “'సాహిత్యసాందర్య దర్శనము” 
సమ(గ్రాలంకారశా(స్తము. వీరి “దర్శనములు -దర్శనకర్తలు” శ్రీమాధవాచార్యుల 
సర్వదర్శనసం[గ్రహమున కాంధ్రానువాదము. షడ్డర్భన సూత్రగ్రంథములకు వ్యాఖ్యలు రచించిరి. 
వేద- -ధర్మశా[స్ర-వ్యాకరణ - -ఉపనిషద్‌ గ్రంథముల నాంధ్రభాషలో వెలయించిరి. అనేక 
పద్యకావ్యములు, నాటకములు, శతకములు వీరిచేం దెనింగింపంబడినవి. 


వీరు 'కుమారస్వామివిజయమును (1977) రచించిరి. దీనిలోం గుమారసంభవము 
నందలి మొదటి ర8ిసర్ణములు యథామాతృకగా ననువదింపంబడినవి. 9వ సర్గములోం 
దారకాసురవధ వజకుం గల కథ సం[గ్రహముగాం జెప్పంబడినది. 


శ్లో! అస్యుత్తరస్యాం దిశి దేవతాత్మా 
హిమాలయో నామ నగాధిరాజః। 
పూర్వాపరౌ వారినిధీ విగాహ్య 
స్థితః పృథివ్యా ఇవ మానదందః॥ (కుమార-1-1) 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 11 


తే॥గీ॥ ఉత్తరపు దిక్కున హిమాలయుం డనంగ 
దేవతామూర్తి యొక పర్వతేశుం డుండె 
అతండు దిగి తూర్పు పడమర యబ్బు లందు 
భూమి కొలిచెడి కొలకొజ్జి వోలె నుండె. (కు.సం. 1-8) 
శో! తం వీక్ష్య వేపథుమతీ సరసాంగయష్టి 
ర్నికేపణాయ పదముద్ధతముద్వహంతీ। 
మార్గాచలవ్యతికరాకులితేవ సింధుః 
శైలాధిరాజతనయా న యయౌ న తస్నా॥ (కు.సం. 5-85) 
మ॥ అతనిం జూచి వణంకుచున్‌ గిరి భావైక్యంబునన్‌ జెమ్మగి 
ల్లు తనూవల్లిక తోడం బోవుటకుం గాలున్‌ బైకి వే యెత్తి యా 
గతి నిల్వంబడి కొండ యడ్డుపడ మార్గంబందు వెన్వెన్మ వై 
పు తటాల్నన్‌ దిరుగాడు పెన్నది వలెన్‌ బోలేదు నట్లుండదున్‌. (కు.వి 5-62) 


1. రఘువంశలహరి 2. మేఘసందేశము 3. బుద్ధచరిత్ర 4. వర్ధమానమహావీరచరిత్ర 
5. బిల్హణవిలానము 6. శ్రీకృష్ణవృదయామృతము 7 నీలకంఠ విజయము రి. 
హరిహరమహిమ్నఃస్తో త్రము 9. మహిషశతకము మొదలగునవి వీరి పద్యకావ్యములు. 10. 
మధురశాకుంతలము 11. భర్తహరినిర్వేదము మొదలగునవి నాటకములు. 12. భారతమాత 
13. శాసనంలేని రాజ్యం 14. ర్లూన్సీరాణి మొదలగునవి నాటికలు. 

చర్ల వారి సాహిత్యసృష్టి బహుముఖీనము. ఇట్టి గ్రంథములు ప్రచారములో లేక 
మటుంగునం బడిపోవుటకుం బ్రధాన కారణము మన యాంధ్రులకు సాహిత్యము పట్ల నున్న 
నిర్లక్ష్యము. 


6.మల్లంపల్లి శరభయ్య (20శ.) : 

శ్రీ శరభేశ్వరశాస్రిగారు కాశీఖండ- -మణికర్ణికావ్యాఖ్యాతలుగా విఖ్యాతి నొందినారు. 
శ్రీవిశ్వనాథవారికి ననుంగు ననుయాయులు, వీరు కుమారసంభవమునకు గద్యానువాదము 
గావించినారు. ఇది పెక్కుతడవలు 11,12 తరగతుల విద్యార్దులకు బార్యాంశముగా వన్నె 
కెక్కినది. 

ప్రస్తుతము పాఠకుల కరకమలముల నలంకరించినది కూచిమంచి సాంబశివకవి 
యాంధ్రకుమారసంభవము. 


కూచిమంచికవులు 
ఆంధ్రసాహిత్యములోం గూచిమంచి కవులకుం బ్రత్యేకస్థానము గలదు. కూచిమంచి 
వారి కుటుంబములు గోదావరీ మండలములో నెక్కువగా విస్తరించినవి. కోనసీమ యందలి 
యమలాపురములోం గూచిమంచి వారి యగ్రహారము ప్రత్యేకముగాం గలదు. 


12 కూచిమంచి సాంబశివకవి 


“కవిత పుట్టిల్లు వెన్నెలకంటి యిల్లు” అని చెప్పినట్లే 
“వాణి పుట్టిల్లు కూచిమంచి వారి యిల్లు” అని చెప్పవచ్చును. ఆంధ్ర వాజ్బయమునకుం 
గూచిమంచి కవులు గావించిన సేవ సాటి లేనిది. 


హరదత్తుండు సంస్కృతములో వామన-జయాదిత్యులు రచించిన 'కాశికా” వృత్తికి 
“బదమంజరి యను బృహద్‌ వ్యాఖ్యను సంతరించినాండు. ఇతండు గౌతమధర్మసూత్రములకు 
నాపస్తంబకల్పమునకుం గూడ వ్యాఖ్యలు రచించినాండు. ఆంధ్రుండు. ఇతండు పదమంజరిలో 
దేశ్యవదములను గూర్చి చెప్పు సందర్భములో - “కూచీ- -మంచీత్యాదయలం। అని 
యుదాహరించినాండు. హరదత్తుని కాలము 11వ శతాబ్దము. దీనినిబట్టి 11వ శతాబ్ది నాం 
టికే కూచిమంచి వారి కుటుంబములాంధ్రదేశములో నెలకొన్న వని తెలియుచున్నది. ఈ 
కూచిమంచి కవులను గూర్చి శ్రీబుద్ధవరపు మహాదేవకవి రచించిన యాంధ్రమాఘమునకు 
నేను రచించిన 'భూమికి (1974లోం గొంత వివరించితిని. శ్రీకూచిమంచి వేంకటరాయం 
డు రచించిన సుకవిమనోరంజనమునకు శ్రీకోవెల సంపత్ముమారా చార్యులు రచించిన పీఠిక 
(1982)లోం గొంత వివరించిరి. 


1. కూచిమంచి తిమ్మకవి (17-18శ.) 

ఇతండు పిఠాపుర శ్రీ కుక్కుటేశ్వరస్వామి భక్తుండు. దెందులూరి లింగనారాధ్యుల 
శిష్యుండు. వక్కలంక వీరభద్రకవి సహాధ్యాయుండు. అనేక మృదుమధుర ప్రబంధములు 
రచించినవాందు. 


1 రాజశేఖరవిలాసము 2. రుక్మిణీపరిణయము (1715) 
8. సింహశైలమాహాత్యము 4 నీలాసుందరీపరిణయము 

ర్‌. అచ్చతెలుగు రామాయణము 6. ద్విపద సారంగధరచరిత్ర 

7 సాగరసంగమాహాత్యము 8ి లక్షణసారసంగ్రహము (1740) 
9 రసికజనమనో౨_.భిరామము 10. _ సర్పపురమాహాత్యము 

11. శివలీలావిలాసము (1756) 12. కుక్కుటేశ్వరశతకము 


13. చిరవిభవశతకము 14. భర్గవశతకము 
15. శ్రీకృష్ణదండకము 

మొదలగునవి యితని కృతులు. ఇతండు సర్వలక్షణసారసంగ్రహమును రచించి 
“'యభినవవాగనుశాసని బిరుదము నందినాండు. రావు నీలాద్రి నృపాలునిచేం “గవిసార్వభౌమ” 
బిరుదము పొందినాండు. తిమ్మకవి వార్థకములో దేహము చాలించుటకు మూండు దినములు 
ముందు సన్వ్యసించి “శివరామతీర్థ' నామముతో శ్రీకుక్కుటేశ్వరస్వామిని సే సెవించి దివ్యపదము 
నలంకరించినాండు. 


కం॥ _ హాటకగర్భవధూలీ - లాటనచలితాంఘినూపురావశ్రీ 
పాటచ్చరములు తేనియ - తేటలు మా కూచిమంచి తిమ్మయ మాటల్‌. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 13 


2. కూచిమంచి జగ్గకవి (18శ.) 
ఇతండు తిమ్మనకవి తమ్ముండు. 


1. జానకీపరిణయము 2. సుభద్రాపరిణయము 
8. నర్మదాపరిణయము 4. ఉమాసంహిత 

ర్‌, సోమదేవపరాజీయము 6 చంద్రరేఖావిలాపము 
7. రాధాకృష్ణచరిత్ర - ద్విపద 8. భక్తమందారశతకము 


మొదలగునవి వీని రచనలు. వీనిలో 'జంద్రరేఖావిలాపము” తిట్టుకావ్య మైనను 
బ్రచురప్రచారము గాంచినది. దీని ప్రాంత ప్రతు లింటింట నుండెడివి. దీనికి మూండు 
నాల్గు ముద్రణములు గలవు. 


8. కూచిమంచి గంగకవి (1కిశ.) : 
ఇతండు జగ్గకవి కుమారుండు. 'తారకబ్రహ్మరామాయణము'ను రచించినాడు. 
4. కూచిమంచి రెండవ తిమ్మకవి (19శ.) : 
ఇతండు కూచిమంచి జగ్గకవి మునిమనుమండు. 
1. వాసవదత్త (తెలుంగు) 2. కాదంబరి (తెలుంగు) 
3. సుజనమనఃకుముదచం్రిక (సంస్కృతము) ఇతని రచనలు. 
5. కూచిమంచి వేంకటరాయండు (19శ.) : 


ఇతండు రెండవ తిమ్మకవి మనుమండు. సుప్రసిద్ధ “కవిసార్వభౌమ” తిమ్మకవికి 
6వ తరము వాండు. ఇతండు 'సుకవిమనోరంజని మను లక్షణ(గంథమును రచించినాండు. 
దీనిలో నప్పకవీయమును, అహోబలపండితీయమును దీవ్రముగా విమర్శించినాండు. తన 
సిద్ధాంతముల కనుగుణముగా ననేకప్రాచీనగ్రంథముల నుండి యపురూపములైన ప్రయోగముల 
నుదాహరించినాండు. తెలుంగు లక్షణ (గ్రంథములలో నిదింయే చివరిది. 


6. కూచిమంచి సోమసుందరకవి (19శ.) : 


వీరు వలివెల వాన్తవ్యులు. 1. భక్త చింతామణి శతకము 2. శ్రీ 
కొప్పులింగేశ్వరశతకము 3. శ్రీ కొప్పులింగేశ్వర దండకము 4. శ్రీ కొప్పులింగేశ్వరకీర్తనలు 
వీరి రచనలు. 


7. కూచిమంచి సాంబశివకవి (20శ.) : 


ఇతండు సోమసుందరకవి పెద్ద కుమారుడు. (ప్రస్తుత గ్రంథకర్త. వీరిని గూర్చి 
తరువాత విన్నవింతును. 


8. కూచిమంచి (బుద్ధవరపు) మహాదేవకవి (1889-1968) : 


ఇతండు సోమసుందరకవి మూడవ కొడుకు. సాంబశివకవి తమ్ముడు. బుద్ధవరపు 
వారు దత్తునిగా స్వీకరించుటచే బుద్ధవరపు మహాదేవకవి యైనాండు. 


1. ఆంధ్రమాఘము (శిశుపాలవధ) 2. సూతసంహిత 
3. భోజచంపూరామాయణము 4. కువలయానందము 


14 కూచిమంచి సాంబశివకవి 


వీరి రచనలు. వీరి యాంధ్రమాఘము (బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి 
గారి పరిష్మరణములో వెంపరాల వారి “సమీక్షుతో నేను రచించిన 'భూమికితో 1974లోం 
బ్రకటింపంబడినది. సూతసంహితను నేను పరిష్కరించి, శేషపూరణము గావించి “న్యాసమును 
రచింపంగా 1984లో వారి కుమారులచేం బ్రచురింపంబడినది. భోజరామాయణమును 
ముద్రణమునకు సిద్ధము చేయుచున్నాను. కువలయానందము లభింపవలసియున్నది. 


9. కూచిమంచి వేంకటశాస్త్రి (1954) : 


ఇతం దడమలాపురవాస్తవ్యుండు. 1. చంద్రమౌళీశ్వరశతకము 2. శ్రీవేంకటేశ్వర శతకము 
వీరి రచనలు. 


కూచిమంచి సాంబశివకవి (20శ.) : 


మహాదేవకవికి (1889) వీ రన్నగారు. వారి కంటె వీరు 4 సంవత్సరములు పెద్ద 
యెనచో వీరి జననము సుమారు 1885 అగును. వీరు కుమారసంభవమును (రిసర్గములు) 
1926లో (బ్రకటించిరి. తక్కిన కావ్యమును దరువాతం బూర్తి చేసిరి. వ్రాత ప్రతిలో 9 
సర్గము చివర ౯0Mpared by brother 30-5-30 అని కలదు. తక్కిన 9 సర్గములను 
రచించుటకు 9 సంవత్సరములు పట్టిన వనుకొన్నచో దీని రచనాకాలము 1920-1940 
అనియు; వీరి జీవితకాలము సుమారు 1885-1960 అనియు నిర్ణయింపవచ్చును. వీరు 
కొత్తపేట, అమలాపురము మొదలగు తావులలో నున్నతపాఠశాలలలో నుపాధ్యాయులుగా 
నుద్యోగించిరి. వీరి కనర్హరాఘవము, లక్ష్మీసహస్రము వంటి యుత్తమ సాహిత్యగ్రంథములు 
జిహ్వాగ్రమున నుండెడి వని వాడుక. కనుకనే కుమారసంభవము వంటి మహాకావ్యమును 
సుందరముగాం దెనింగింపం గలిగినారు. ఇది కాళిదాసు 17 సర్గముల కావ్యమునకు 
సంపూర్ణానువాదము. శ్లోకమునకుం బద్యము చొప్పున యథామాతృకానువాదము. నిర్వచన 
కావ్యము. కొన్నిచోట్ల నొకే శ్లోకమునకు రెందేసి యనువాద పద్యములు గలవు. ఇప్పుడీ 
యాంధ్రకుమారసంభవము పాఠకుల చేతిలో నున్నది గావున సంస్కృత మూలముతోం బోల్చి 
తులనాత్మకముగాం బరిశీలించుకొనవచ్చును. 


తిక్కనగారి భారతము నందలి స్రీపర్వములో వలె; నిందలి 16వ సర్గములో 
ఛందోవైవిధ్యము మిక్కుటముగాం గలదు. దీని కొక కారణము గలదు. కూచిమంచి 
సాంబశివకవి పూర్వులలో (ముత్తాత తండ్రి) గోపాలకృష్ణ మంత్రి పలివెలకుం గరణముగా 
నుండెడి నాండు. ఇతండు పరులయనేకభూములనాక్రమించినాండు. ఈ భూస్వాములలో 
నేనుంులమహలు వాస్తవ్యండగు కనకదండి రామస్వామియొకరు. వీరి మామగారు కోటిపల్లి 
వాస్తవ్యు లగు శ్రీపన్నాల బ్రహ్మయశాస్తిగారు. బ్రహ్మయశాస్తి తన యిల్లుని భూమి నాక్రమించిన 
కూచిమంచి గోపాలకిష్టమ్మను దూషించుచు “ఖలకర్ణవిషాయణ' మను నధిక్షేపద్వ్యర్థి కావ్యమును 
రచించెను. దీనిలో రామాయణకథ, కవికథ జోడింపంబడినవి. ఇది పిండిప్రోలు లక్ష్మణకవి 
రచించిన 'రావణదమ్మీయము” (లంకావిజయము) వంటి కావ్యము. దీనిలో బ్రహ్మయశాస్రి 
గారు సుమారు 40 విశేషచ్చందస్సులను వాడినారు. దానితో స్పర్ధగాం గూచిమంచి 
సాంబశివకవి కూడ సుమారు 40 విశేషచ్చందస్సుల నుపయోగించినాండు. ఈవిధముగా 
ఛందోదృష్టితోం గడ నీకుమారసంభవమున కాంధ్రసాహిత్యములో విశిష్టస్థానము గలదు. 
ఇప్పుడిందలి ఛందస్సులను గ్రమముగాం బరిశీలింతము. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 15 


కుమారసంభవచ్చందస్సులు 
1. అర్ధపంచచామరము -1 (జ-ర-ల-గ) 
పరస్పరప్రమాపితుల్‌ (16-48) 
దీనికే 'ప్రమాణి(కా)” వృత్త మని పేరు. ప్రమాణిలోం బ్రతిపాదమునందు 'జ-ర-ల-గి 
- గణము లుండును. యతినియమము లేదు. పంచ చామరములోం బతిపాదమునందు 
“జ-ర-జ-ర-జ-గి - గణములుండును. ప్రమాణి పంచచామరములో సగ ముండుటచే 
దీని నర్ధపంచచామర మని సాంబశివకవి పేర్మొనినాండు. 


“ప్రమాణికన్‌ జరల్‌ లగలొ అని చిత్రకవి పెద్దన లక్షణసారసంగ్రహము. 
2. ఆటవెలంది (8సూ.2ఇం; 5 సూ) 

బాల్యమునను జదువు -ప్రథమ యౌవనమున 

సరసకావ్యరచన - నెర పరువున 

రాజసేవ యివల - బ్రాణమున్నంతకు 

నుపనిషద్విచార - యోగనిష్ట (అవతా-64) 

ఆటవెలందిలో బేసి (1,3) పాదములందు 8 సూర్యగణములు; 2 ఇంద్రగణములు; 
సరి (2,4) పాదములలో 5 సూర్యగణములు నుండును. 'న-హి - ఇవి సూర్యగణములు. 
“'నల-నగ-సల-భ-ర-తి- ఇవి యింద్రగణములు. నాల్గవ గణము మొదటి యక్షరము 
యతి స్థానము. ప్రాసయతి చెల్లును. ప్రాసనియమము లేదు. 


సూర్యు డొక్కరుండు - సురరాజు లిద్దజు 
దినకరద్వయంబు - తేటగీతి 

ఇనగణత్రయంబు - నింద్రద్వయంబును 
హంసపంచకంబు - నాటవెలంది అని లక్షణము. 

8. ఇంద్రవజము - 1 (త-త-జ-జ-గ-గ-8) 
సారంబులౌ కాళుల - సాళువంబుల్‌ (16-28) 
“ఇత్తాజగాలై తగు - నింద్రవట్రన్‌' - అని లక్షణసారసంగ్రహము. 
రివ యక్షరము యతిస్థానము. 

4. ఇంద్రవంశస్థము -1 (త-త-జ-ర-రి) 
వేదండముల్‌ చండత- వీంకం దాంక నెం. (16-29) 
“ఈ తాజముల్‌ రేఫయు - నిండ్రవంశకున్‌ - ల.సా.సం 


ఇది యింద్రవంశ మని లాక్షణికులు చెప్పినారు. ఇంద్రవంశస్థ మని సాంబశివకవి 
పేర్మొనినాందు. 


5. ఉత్సాహ -8 (5-85) (8-91) (12-60) (7సూ 1గ) 
అతని గాంచి జలదరించి - యంగలత సెమర్చంగా (5-85) - ఉత్సాహములోం 


16 కూచిమంచి సాంబశివకవి 


బ్రతిపాదమునందు 7 సూర్యగణములు (న-హ) 1 గురువు నుండును. 5వ గణము మొదటి 
యక్షరము యతిస్థానము. 


(గ్రాహవైరి యిర్వు రినులు - గలసి యైన వేజుగాన 

నీహం గూర్చి యైన గణము - లేడు చేసి గురువుతో 

నాహితోక్తి నాల్దుగణము - లైన యతులు గూర్చ ను 

త్సాహ యయ్యె విషమసీస - సంజ్ఞ నిది వహింపంగాన్‌ - ల.సా.సం. 

6. ఉత్సలమాల (భ-ర-న-భ-భ-ర-వ-10) 

ఆ లసమానధీనిధికు - లాబ్ది జనించిరి లోకవేదవిన్‌ (అవ-26) 
పంకజభూయతుల్‌ - భరనభారవ లుత్సలమాలికన్‌ దగున్‌ - ల.సా.సం. 

7. ఉత్సుకము (భ-భ-ర) 

వారణదంతయుగం బసిన్‌ (16-39) 

భారల నుత్సుకమౌం గృతిన్‌ - ల.సా.సం. దీనికి యతి లేదు. 

8. ఉపేంద్రవజము -1 (జ-త-జ-గ-గ-8) 

సితాసి నిర్జారిత - శీర్చులైరా (16-26) 

కృతిన్‌ జతజ్జ్బల్‌ గ ము - పేంద్రవ్రజన్‌ - ల.సా.సం. 

9. కవిరాజవిరాజితము -1 (న-జ-జ-జ-జ-జ-జ-వ-8-14-20) 

అపుడు పురాంతకు - నల్మ భయంపడి - యక్షినిమీలన - మంది కడున్‌ (3-76) 
ప్రతిరసషడ్యతి - రా నము షడ్డ్వలు - రాం గ విరాజవి- రాజితమునే - ల.సా.సం. 
ప్రతిపాదమునందు ౩ యతులు. 

10. కందము : (3 + 5. గగ-భ-జ-స-నల) 


కందములో బేసి (1,3) పాదములలో 3 గణములు; సరి (2,4) పాదములలో 5 గణములు 
నుండును. అనంగాం బూర్వార్థములో రి గణములు, నుత్తరార్థములో రి గణములు నుండును. 
అవి, గగ-భ-జ-స-నల- గణములలో నేవి యైనను గావచ్చును. బేసిగణముగా జగణమును 
వాడంగూడదు. 6వ గణము '*'నలి ముగాని; “జి గణము గాని యుండవలయును. 2,4 
పాదములు గురువుతో ముగియ వలయును. 2-4 పాదములలో 4వ గణము మొదటి 
యక్షరము యతిస్థానము. ప్రాస నియమము గలదు. 


కం॥ అగు నేను గులాచారా - నుగతిన్‌ గవితాకళావి-నూత్నాభ్యాస 
ప్రగుణాభిలాష నుండెడి - పగిది గనుంగొనుచుం దాత-పాదులు నెమ్మిన్‌. 
(అవ-8) 
కం॥ గగభజసనలము లేనునె -యగు దీనికి నొండు గణములమరవ బేసిన్‌ 


జగణము గా దిలలో నా - అగు నెడ నలమైన జగణమైనన్‌ నిలుచున్‌. 
ల.సా.సం. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 17 


11. చంద్రకళ -1 (న-న-ర-ల-గ-9) 

హతు లయి రథులా ర - థాఢ్యబా (16-46) 

దీనిని 'భద్రికి యని లాక్షణికులు పేర్శొనిరి. 

ననరవలు పె-నంగు భద్రికన్‌. ల.సా.సం. 
లాక్షణికుల మతములో 7వ యక్షరము యతిస్థానము. 
సాంబశివకవి 9వ స్తానములో యతి నుంచినారు. 1-8-4 పాదములలో 7వ 


థి 


స్థానములోం గూడ యతి కలదు. అప్పకవి 7వ యతిస్థానము గల దానిని 'భద్రకి మని 9వ 
యతిస్థానము గల దానిని “చంద్రిక యని పేర్కొనినాండు. 

12. చంద్రవర్మ -1 (ర-న-భ-స-7) 

వైరికుంతహతిం - బాసియు నుసుజుల్‌ (16-42) 

చంద్రవర్మ యనం - జన్‌ రన భసలన్‌. ల.సా.సం. 

13. చంద్రిక - 1 (న-న-ర-ల-గ-7) 

త్వరం గరి తనుం - బట్ట రా రుషన్‌ (6-38) 

దీనిని గూర్చి చంద్రకళలోం జెప్పంబడినది. చంద్రకళ భద్రిక - భద్రకము - చంద్రిక - 
వీనిలో గణములు సమానమే. యతిస్థానములలో మార్పులు గలవు. 

14. చంపకమాల (న-జ-భ-జ-జ-జ-ర-11) 

అతనిని లేంగగాం గొని న - గాగ్రణు లెల్లను ధేనురూపసం. (1-2) 

నజభజజార దిగ్విరమ - ణంబులం జంపకమాలికం దగున్‌. ల.సా.సం. 
15. జలోద్ధతగతి -1 - (జ-స-జ-స-8) 

అరాత్యసిహృతాసు - నాశ్వికవరున్‌ (16-43) 

జలోద్ధతగతిన్‌ జ - సంబులు జసల్‌. ల.సా.సం. 
16. తరలము - 8 (1-62) (2-64 (5-86) (న-భ-ర-స-జ-జ-గ-12) 

నిరతి నిత్యసుకృత్యరాజికి - నీరదర్భల పూజకై (1-62) 


భవయతిన్‌ దరళం బెసంగు న - భంబులున్‌ రసజాగముల్‌. ల.సా.సం. 
17. తేటగీతి (1సూ + 2 ఇం + 2సూ. 4 గణము మొదటియక్షరము యతి.) 
వరకవిత్వ[ప్రపంచధూ-ర్వహనసహత (అవ-7) 


దీని లక్షణ మాటవెలంది లక్షణములో నంతర్గత మైనది. 

18. తోటకము -2 (16-32) (16-45) (స-స-స-స-9) 
ఉరురోషమిథోమిళ - దుద్ధతకుం (16-82) 

తుది దాయక ససాసలం - దోటకమౌ. ల.సా.సం. 


18 కూచిమంచి సాంబశివకవి 


19. తోదకము -1 (భ-భ-భ-గగ-7) 

ఎక్కుచుం బోరియొ - పెక్కుర తోడన్‌ (16-20) 

తోదక భాభల - తో గగ మొందున్‌. ల.సా.సం. 

ఇది 'దోదకి మని యప్పకవి. దీనికే “పాదపి మని నామాంతరము. 

20. దోధకము -1 (న-జ-జ-య-8) 

నిరవధికాస్రధు - నీరురి నుచ్చైః (16-25) 

అగయతి దోధక - మయ్యె నజాయల్‌ ల.సా.సం. 

దీని నప్పకవి తోదక మనినాండు. దీని పేరే 'తామరసి మని చిత్రకవి పెద్దన చెప్పినాండు. 
21. ద్రుతవిలంబితము -1 (న-భ-భ-ర-10) 

తను బొరింగొన వచ్చెడు - దండి జె(ట్టి) (16-19) 

ద్రుతవిలంబిత - దోంచు నభారలన్‌. ల.సా.సం. 

లాక్షణికులు 7వ స్థానములో యతిని విధించిరి. 

సాంబకవి 10వ స్థానములో యతిని బాటించెను. 

22, ధ్రువకోకిల -8 (11-50) (12-61) (14-51) (న-భ-ర-స-జ-జ-గ-12) 
అమితనైకవిధం బపూర్వము - నంద మింపును మోదసాం (11-50) 


ఇది 'తరళి వృత్తమే. “ధువకోకిలి యని సాంబశివకవి వ్యవహరించినాండు. “మత్తకోకిల” 
యందలి మొదటి గురువును రెండు లఘువులు చేసినచో “ధ్రువకోకిలి (తరళ) యగును. 


283. పంచచామరము 6 (4-45) (5-87) (7-95) (7-96)(8-92) 

(14-50 (జ-ర-జ-ర-జ-గ-10) 

కనంగ రాని రూపుతో నొ - కానొకం డటంచుం గా (4-45) 

లగాష్టకాత్మ భూయతుల్‌ చె - లంగుం బంచచామరన్‌. ల.సా.సం. 


పంచచామరలో 8 లగములు వచ్చు నని చిత్రకవి పెద్దన చెప్పినాండు. ఎట్లు 
చెప్పినను గణములు సమానమే. 


24. ప్రభాతము -1 (న-జ-జ-ర-గ-8) 

పగులంగం గంచుక - పాళి రోమహర్నో (17-54) 

మొనసిన జారగ - ముల్‌ తగుం బ్రభాతన్‌. ల.సా.సం. 
25. ప్రమితాక్షర -1 (స-జ-స-స-9) 

గురునాగముల్‌ పెనంగం - గూడం బర(స్ప) (16-31) 

ప్రమితాక్షరన్‌ సజస-పంక్తి సమున్‌. ల.సా.సం. 

26. ప్రహేయము -1 (న-న-మ-య-7) 

అతిరథయుగ - మన్యోన్యార్ధచంద్రా (16-49) 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 19 


అగయతులం బ్రహే - యం బయ్యె నామ్యల్‌. ల.సా.సం 
27. ప్రియంవద - 1 (న-భ-జ-య-8) 

కరటు లెత్తి దవుం గా దివి జిమ్మన్‌ (16-34) 

నభజరల్‌ దగు వి- నం బ్రియంవదన్‌. ల.సా.సం. 


ప్రియంవదలోం (బ్రతిపాదమునందును 'న-భ-జ-రి గణము లుండును. కాని 
సాంబశివకవి 'న-భ-జ-యి గణములు వాడినాండు. 


దీని లక్షణము తెలుంగు ఛందో[గంథములలో లేదు. ఇది 'కలహంసా” వృత్త మని 
హేమచంద్ర - జయకీర్తులు ఛందోల_ నుశాసనములలోం జెప్పినారు. (వృత్తమౌక్తికపరిశిష్టము 
- 5, పుట 486.) 
28. భద్రకము -1 (ర-న-ర) 
చండతుండిగురుశుండచే (16-40) 
భద్రకంబు రనరంబులన్‌. ల.సా.సం. 


దీనికి యతినియమము లేదు. పాదమునకు 10 అక్షరములు గల పంక్తిచ్చందము 
నుండియే యతినియమ మారంభమైనది. దీనికి విద్యున్మాలాదు లపవాదములు. 


29. భుజగశిశురుతము - 1 (న-న-య) 

కరులు దివికి బదాతో (16-36) 

భుజగశిశురుతన్‌ నామల్‌. ల.సా.సం. 
భుజగశిశురుతములో'న-న-మి-గణములుండునని చిత్రకవి పెద్దనచెప్పినాండు 
నిజమున 'ననయి లొప్పన్‌ 

భుజగశిశురుత మయ్యెన్‌. 


అని యప్పకవి 'న-న-య” గణములు చెప్పినాండు. సాంబశివకవి యప్పకవి 
ననుసరించినాండు. దీని పేరు 'భుజంగశిశురుతుమని కూడ నప్పకవి పేర్కొనినాండు. దీనిలో 
యతినియమము లేదు. 


80. భుజంగప్రయాతము - 1 (య-య-య-య-8) 
అసిచ్చిన్నులైనన్‌ ని - జారోహకుల్‌ బల్‌ (16-80) 
యయాయల్‌ భుజంగప్ర - యాతన్‌ వడేళ్ళన్‌. ల.సా.సం. 
త1. మత్తకోకిల - 4 (3-77(4-47)(10-60) (16-51) (ర-స-జ-జ-భ-ర-11) 
సోమసుందర ధైర్యమందర - సూరిలోకపురందరా (3-77) 

మారుతీ! రసజాభరల్‌ తగు - మత్తకోకిల దిగ్యతిన్‌. ల.సా.సం. 
82. మత్తేభవిక్రీడితము (స-భ-ర-న-మ-య-వ-14) 
అమరాంధ్రాంగలవాగజ(స్రపరిచ - ర్యాధుర్యుండన్‌గూచిమం (అవ-2) 

వడి పద్మూట సభల్‌ రనల్‌ మయవలున్‌ -వైపొందు మత్తేభకున్‌. ల.సా.సం. 


10 


20 కూచిమంచి సాంబశివకవి 


88. మనోరమ - 1 (న-ర-జ-గ) 

రథి నిజోరుశస్తమూర్చితున్‌ (16-47) 

నరజగల్‌ దగున్‌ మనోరమన్‌. ల.సా.సం. దీనికి యతి నియమము లేదు. 

8౩84 మయూరసారి - 1 (ర-జ-ర-గ-7) 

శ్వేతధారహేతి - భిన్నతుండి (బా) (16-35) 

రజగల్‌ మయూర - సారి కొప్పున్‌. ల.సా.సం. 
85. మహాస్రగ్ధర - 1 (స-త-త-న-స-ర-ర-గ-9-16) 
వరసంతానప్రసూనా - వళి పజచిన పెన్‌ - బాట లొప్పారుచుండన్‌ (7-3) 
కరిమౌనుల్‌ వళ్‌ మహాస్ర-గ్ధర సతతనసల్‌ -గల్గి రాగంబు లుండున్‌. 

86. మంగళమహాశ్రీ - (భ-జ-స-న-భ-జ-స-న-గ-గ-9-17) 

ఈ రహిని జిష్ణుం డస - మేషహరసూనువరుం డేడ్తెజి సమిద్ధరణినెంతే (17-55) 

ఆ భసనద్వయగ - గాన్వితములై యతి గ - జాహులగు మంగళమహాతశ్రీ. ల.సా.సం. 
87. మాలిని - 6 (4-46) (6-95) (9-52) (10-61(12-58) (16-18) 
(న-న-మ-య-య-9) 

తను వటం బెను వంతన్‌ - దద్దయుం గార్య్య మందన్‌. (4-46) 

మహి గజయతి మించెన్‌ - మానినిన్‌ నామయాప్తిన్‌. ల.సా.సం. 

88. రథోద్ధతము (?) - 2 (12-59 (16-28 (ర-న-భ-గగ-7) 

ఆనతాత్మ శిర- మం దల సూనుం (12-59) 


దీనిని రథోద్ధత మని సాంబళివకవి పేర్కొనినాండు. దీనిలోం బ్రతిపాదమునందు 'ర-న-భ-గగి 
గణములు గలవు. ఇది స్వాగతవృత్తము గాని రథోద్ధతము గాదు. 


స్వాగతన్‌ రనభ-సంగగగంబుల్‌ ల.సా.సం. 

స్వాగతములోం (బ్రతిపాదమునందు 'ర-న-భ-గగి గణము లుండును. 

రెండవ పద్యము మాత్రము రథోద్ధతమే. 

వీరఘోరరవ - భీతిచే మహా (16-28) 

ఆ రనల్‌ రవము - లౌ రథోద్ధతన్‌. ల.సా.సం. 
రథోద్ధతములోం (బ్రతిపాదమునందు 'ర-న-ర-వి - గణము లుండును. 
89. రుగ్మవతి - 1 (భ-మ-స-న-6) 

వైరి శితాగ్ర - ప్రాసహితుండై (16-44) 

రుగ్మవతిన్‌ బే -ర్చున్‌ భ్య్మసనంబుల్‌. 

40. వసంతతిలకము - 1 (త-భ-జ-జ-గగ-8) 

కోదండి సాదుల ల - కోరులం దాము నొంచన్‌ (16-37) 


ల.సా.సం. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 21 


కల్లున్‌ వసంతతిలకన్‌ దభజాగగంబుల్‌. ల.సా.సం. 
దీనికే 'సింహోద్ధతము'; 'ఉద్దర్షిణి'; “శోభావతి”; 'మధుమాధవి” యను పేళ్ళు గలవు. 


సింహోద్ధతం టట: సిద్ధిగ దీని పేరే. 
ఉద్ధర్నిణీ గరిమ - నొప్పు నిదే పఠింపన్‌. 
శోభావతిన్‌ గిరులం - జూపు విరామమిట్లే. 
మంజూక్తిం జెందు మధు - మాధవి రా నిదెన్నన్‌. 
అని చిత్రకవిపెద్దన సర్వలక్షణసారసంగ్రహము. 
41. వంశస్థము - 1 (జ-త-జ-ర-8) 
సితాసినిర్దారిత - సింధురేంద్రకుం. (16-22) 
జమొంది వంశస్థ త - జంబు రేఫమౌ. ల.సా.సం. 
42. శార్జూలవిక్రీడితము (మ-స-జ-స-త-త-గ-18) 
శ్రీకారుణ్యరమాస్పదన్నయనరా - జీవాంచలోదంచితా (అవ - 1) 
కంజాతాప్తయతిన్‌ మసల్‌ జసతతల్‌ - గంబుంప శార్జూలమౌ. ల.సా.సం. 
43. శ్యేని - 1 (ర-జ-ర-వ-7) 
జాతరుడ్‌ద్విపేంద్ర - శస్తహస్తసం. (16-33) 
కీశనాథ! సేని-కిన్‌ రజల్‌ రవల్‌. ల.సా.సం. 
శ్యేనికిన్‌ రజల్‌ ప - యిన్‌ రవంబులున్‌. అప్పకవీయము. 
44. సీసము (6ఇం + 2సూ = 4ఇం + 2ఇం+2సూ. తే.గీ. (లేక) ఆ.వె.) 
తన పంట ధ్యానంబు - తగం బంచి యింటింటి 
కిడె నూరం గబ వేరు - నెబుంగకుండ (అవ-51) 


నీనవద్యములో నాలుగు పాదము లందు 6 ఇం[ద్రగణములు 
(నల-నగ-సల-భ-ర-త) 2 సూర్యగణములు (న-హ) ఉండును. పాదమును రెండు 
ఖందములుగాం జేసినచో 8 పాదము లగును. అప్పుడు బేసి (1-3-5-7) పాదములలో 4 
ఇంద్రగణములు; సరిపాదములలో (2-4-6-8) 2 ఇంద్రగణములు 2 సూర్యగణములు 
నుండును. ప్రతిపాదము నందు కివ గణము మొదటి యక్షరము యతిస్థానము. 
ప్రాసనియమము లేదు. ప్రాసయతి పనికివచ్చును. ఇట్లు 8 పాదములు ముగిసిన “పిమ్మట 
తేటగీతినిగాని, యాట వెలందిని గాని చేర్చవలయును. ఈ విధముగా సీసపద్యములో మొత్తము 
12 పాదము లుండును. 


కం॥ అనిమిషపతిషట్మము పై 
నినయుగ మగు నంఘ్రి దాన - నిరుచోట్ల యతుల్‌ 
చనునవి నా ల్లడుగులుపైం 
గొన నొక గీతియు నమర్చి - కొన సీస మగున్‌. ల.సా.సం. 


11 


22 కూచిమంచి సాంబశివకవి 


45. ప్రగ్విణి - 1 (ర-ర-ర-ర-7) 

ఆరివేరంబు సే - యన్‌ సమిద్దర్పదు (ర్వా) (16-21) 

షడ్యతిన్‌ రారల్‌ - ప్రగ్విణీవృత్తమౌ. ల.సా.సం. 
46. స్వాగతము -1 (ర-న-భ-గగ-7) 

శూరవారశిర - సుల్‌ దెగి శస్త్రీ (16-27) 

స్వాగతన్‌ రనభ - సంగ - గగంబుల్‌. ల.సా.సం. 
47. హలముఖి - 1 ర-న-వ) 

ఈటె సాటి తురగి టొ(మ్మూ) (16-41) 

దీనిలో 'ర-న-వి గణములు గలవు. 

లాక్షణికులు 'ర-న-సి గణములు చెప్పినారు. జె రనల్‌ సము - హలముఖీన్‌. ల.సా.సం. 


సాంబశివకవి వాడినది పాదమునకు ర అక్షరములు గల యనుష్టుప్‌ ఛందములోం 
బుట్టిన వృత్తము. లాక్షణికులు చెప్పినది పాదమునకు 9 9 అక్షరములు గల బృహతీ ఛందములోం 
బుల్సిన వృత్తము. పై 'పద్యములోం బాదమునకు 8& అక్షరములే యుండుటచే యతి నియమము 
లేదు. 


సాంబశివకవి యీ కావ్యమును శ్రీకారముతో మొదలుపెట్టి మంగళమహాతశ్రీ 
వృత్తముతో ముగించినారు. ఈ సంప్రదాయమునకు శ్రీకారము చుట్టిన వాండు నన్నెచోడ 
మహాకవి. మంగళమహాశ్రీతో ముగించిన కావ్యముల పట్టికను శ్రీనిడుదవోలు వెంకటరావుగారు 
కుమారసంభవపీఠికలో నిచ్చినారు. 


1. కుమారసంభవము - నన్నెచోడుండు 

2. అనుభవసారము - పాలకుథికి సోమనాథుండు (తరువోజ) 

3. విక్రమార్మచరిత్ర - జక్కన 

4. విష్ణుపురాణము - వెన్నెలకంటి సూరన 

5. పారిజాతాపహరణము - నంది తిమ్మన 

6. అధ్యాత్మికారామాయణము - కాణాదం పెద్దన సోమయాజి 
ఇవి కాక నా దృష్టికి వచ్చినవి మటికొన్ని కలవు - 

. కామందకము - జక్కరాజు వేంకటకవి 

8. ముకుందవిలాసము - కాణాదం పెద్దన సోమయాజి 

9. పుష్పాచలఖండము - శ్రీకాళహస్తి లింగకవి 

10. శంకరవిజయము - వెంపరాల సూర్యనారాయణశాస్త్రి 

11. రామాయణకల్పవృక్షము - విశ్వనాథ సత్యనారాయణ 

12. పురుషోత్తమచరిత్ర - పోతరాజు పురుషోత్తమరాజు 

13. శ్రీవేంకటరామయశోవికాసము - గరిమెళ్ళ సోమయాజులు శర్మ 


~ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 23 


ఈ చివరి కావ్యము నేను రచించినది. కావ్యమును శ్రీకారముతో నారంభించి మంగళమహాశ్రీతో 
ముగించు టయొక ఛందశ్చమత్మారము. ప్రాచీనులు తాళఠపత్రగ్రంథములలో [గ్రంథము చివర 
“'మంగళమహాశ్రీ* యని వ్రాసెడివారు. 

ఇతర రచనలు 


సాంబశివకవి యీ కుమారసంభవమునే కాక 1. రామలింగేశ్వర శతకమును 2. 
చూళిమౌళీశ్వరశతకమును గూడ రచించినట్లు ముఖపత్రముపైం గలదు. ఇవి యెంత 
ప్రయత్నించినను నాకు లభింపలేదు. 


కాళిదాస సంస్కృతకుమారసంభవమును గూర్చి సాంబకవి యాంధ్రకుమార 
సంభవమును గూర్చి చెప్పవలసిన విశేషములెన్నియో కలవు. అయినను రెండు ముఖ్య 
విషయములను జెప్పి దీనిని ముగింతును. 
కుమారజననము 
శ్రీకుమారస్వామి మార్గశిర శుద్ధ షష్టి నాం డవతరించినట్లు ప్రసిద్ధము. 
“మార్గశిరశుద్ధషష్టీ చంపాషష్టీతి మహారాష్టేషు ప్రసిద్దా.... ఇయమేవ స్మందషష్టీ” 


©) 


® 
- అని నిర్ణయసింధువు. ఇదియే 'సుబ్రహ్మణ్యషష్టి యని లోకములోం బ్రసిద్ధము. కాళిదాసు 


కుమారసంభవములో షట్‌కృత్తికలు మాఘమాసములో గంగాస్నానము చేసి గర్భము 
ధరించినట్లు చెప్పినాండు. 
శ్లో! జగచ్చుక్షుషి చండాంశౌ కించిదభ్యుదయోన్ముఖే। 
జగ్ము షట్‌కృత్తికా మాఘే మాసి స్నాతుం సురాపగామ్‌॥ (10-43) 
దీనిని సాంబశివకవి యిట్లు తెనిగించినాండు- 
కం॥ పరంగ జగచ్చక్షుండగు 
నరుణకిరణుం డించు కభ్యు - దయోన్ముఖుండౌ 
తతి మాఘమాసమున నా 
ర్గురు వచ్చిరి కృత్తికల్‌ మ - రున్నదిం గ్రుంకన్‌. (10-43) 
దీనిని బట్టి కృత్తికలు మాఘములో గర్భము ధరించి రని నవమాసములు నిండిన పిమ్మట 


10వ నెలలోం గుమారస్వామి యవతరించెనని భావింపవలయును. మాఘము నుండి 
మార్గశీర్నము 10వ నెల యగును. 


12 


బాల్యచేష్టలు 
కాళిదాసు కుమారస్వామి బాల క్రీడలను 7 శ్లోకములలో (11-42... 48) వర్ణించినాండు. 
ఈ శ్లోకము చూడుండు- 
శ్లో! శంభోః శిరో తః సరితస్తరంగాన్‌ 
విగాహ్య గాఢం శిశిరాన్‌ రసేన। 
స జాతిజాద్యం నిజపాణిపద్మ 
మతాపయద్భాలవిలోచనాగ్నా॥ (11-47) 


24 కూచిమంచి సాంబశివకవి 


దీనిని సాంబకవి యి ట్లనువదించినాండు- 
కం॥ శశిధరశిరస్సరిద్వర 
శిశిరోర్ముల నీంది యీంది - శిశువు తమి హిమా 
తిశయజడస్వశయాబ్దము 
భృశకుశలతం గాంచె భాల - వీక్షణకీలిన్‌. (11-47) 
కుమారస్వామి బాల్యములో శివుని జటాజూటములో నెగసిపడు గంగాతరంగములలో 


మునకలు వేసి యా చలి బాధ భరింప లేక శివుని నుదుటి కంటి మంటల దగ్గజం జేతులతోం 
జలి కాంచు కొనుచున్నాండంట! ఎంత యద్భుతకల్పనము! 


సాంబశివకవి యాంధ్రకుమారసంభవమును బఠించునప్పుడు ప్రాచీనప్రబంధమును 

జదువుచున్నట్లుండును గాని 20 శతాన్టి కావ్యమువలె నుండదు. 
గ్రంథపరిష్క్మరణము 

శ్రీపన్నాల బ్రహ్మయశాప్తి రచించిన “ఖలకర్ణవిషాయణము” నకు; శ్రీకూచిమంచి 
సాంబశివకవి 'యాంధ్రకుమారసంభవమునకు వ్రాతప్రతులు నా దగ్గజం గలవు. వీనిలో 
ఖలకర్థవిషాయణమును బరిష్కరించి విపులపీఠిక వ్రాయంగా దానిని హైదరాబాదు 
ప్రభుత్వప్రాచ్యలిఖిత గంథాలయమువారు ప్రకటించినారు. ఇది మదీయచిరకాలమిత్రులు, 
వ్యాకరణ - తర్మ - వేదాంత పండితులునగు డా॥ శ్రీశ్రీపాదసు బ్రహ్మణ్యముగారి కృషివలన 
వెలుంగు లోనికి వచ్చినది. 

శ్రీసాంబశివకవి కుమారసంభవమును దెనింగించి 8 సర్గముల వటికుం గల 
(గ్రంథమును 1926లో (బ్రకటించినారు. తరువాత దక్కిన 9 సర్గములు కూడం బూర్తి 
చేసినారు. 1974లో మహాదేవకవి యాంధ్రమాఘమునకు నేను భూమిక వ్రాయు సందర్భములో 
దీని వ్రాంతప్రతి నా చేతికి వచ్చినది. ఇది యప్పటి నుండి యయముద్రితముగానే 
యుండిపోయినది. 


నా చిరకాల మిత్రులు, శతాధిక గ్రంథప్రకాశకులు శ్రీ రావి మోహనరావు (రామోరా) 
గారు కాళిదాస కుమారసంభవమునకు “మృణాళిని” యను పేరుతో విస్తృతాంధ్రవ్యాఖ్యను 
సంతరించిరి. ఇందలి 3వ సర్గమునకు నేను లఘుపీఠికను రచించితిని. ఆ సందర్భములో 
శ్రీకూచిమంచి సాంబశివకవి రచించిన శ్రీమదాంధ్రకుమార సంభవము - వ్రాంతప్రతిని 
గూర్చి వారితో బ్రస్తావించితిని. దీనిని బ్రచురించుటకు వారు వెంటనే యామోదమును 
దెలిపిరి. దీని ప్రకటమునకు శ్రీనడిపినేని సూర్యనారాయణగారు ధనసాహాయ్యము గావించిరి. 
ఈ మహానుభావ లిరువురకు ననేక కృతజ్ఞాతాభీనందనములు సమర్పించుచున్నాను. 

ఈ కుమారసంభవ ముద్రితప్రతి (8 సర్గములు); 9వ సర్గమునుండి 17వ సర్గము 
వబికు గల వ్రాతప్రతి రెండును మిక్కిలి శిథిలావస్థలో నున్నవి. కాగితములు ముట్టుకున్నచో 
ముక్కలగుచున్నవి. దీనికిం దోడు వ్రాంతప్రతిలో దిద్దుబాటులు కొట్టివేంతలు నెక్కువగాం గలవు. 
కొన్ని కాగితములు చిరింగిపోయినవి. చివరి కాగితముపై నీరుపడి చివరి మంగళమహాత్రీ 
వృత్తము చెరిగిపోయినది. ఈ పద్యమును నేను మాఘభూమికలో నుదాహరించుట వలన 
నిక్కడం జేర్చంగల్లితిని. శ్రీసాంబశివకవి సంస్కృతాంధ్రములలో మాటుమూల పదముల 


27 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర కుమారసంభవము 


అవతారిక 
శ్రీకారుణ్యరమాస్పదన్నయనరాజీవాంచలోదంచితా 
లోకప్రాపిత సేం ద్రభోగవిమల శ్లోకోజ్జ్వలన్మోక్షల 
క్ష్మీకా! స్వాశ్రితసాపరాధజనతాగ్రేయో౭_ రృణాక్షీణకాం 
క్షా!కైలాసితపల్వలాఖ్యపురముఖ్యా! చూళిమౌలీశ్వరా! 
అమరాంధ్రాంగలవాగజ(్రపరిచర్యాధుర్యుండం, గూచిమం 
చి మహావంశజసోమసుందరకవిశ్రీవేంగమాంబాసుతో 
త్తముండన్‌, సాంబశివాభిధానుండ, సముద్యత్తాతపాదప్రసా 
దముఖప్రాప్తసుధామధూరుకవితాధారాశయాస్యాబ్టుండన్‌. 2 


అగు నేను గులాచారా 

నుగతిన్‌ గవితాకళావినూత్నాభ్యాస 

(ప్రగుణాభిలాష నుండెడి 

పగిది గనుంగొనుచుం దాతపాదులు నెమ్మిన్‌. 8 


తా రపుడు నాదుపట్టికి 

సారకృపామతిం గుమారసంభవకృతిబో 

ధారంభసిరతి నుండుచు 

దారోక్తుల నిట్టు లనిరి దయ ననుం గనుచున్‌. 4 


14 


28 


తే.గీ. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


తెనింగింపుము నీ విది యీ 

పని నగుం గవికాళిదాసపరమజ్ఞపదా 

ర్థనికరభావన మందున 

మనోవచశ్శుద్ధి నీ కమరుం జుమ వత్సా! ర్‌ 


అనుటయు మహాప్రసాదం 

బని పతి యీకృతికిం గాంగ నరుహుండు నాకున్‌ 

జనకుండును గురుండు నగు నీ 

యనుపమకార్యోపదేష్ట యని మొనకొనుచున్‌. 6 
వరకవిత్వప్రపంచధూర్వహనసహత 

మించుకవిదిక్కరుల మున్‌ భజించి మివుల 

దానిం జిందజవందఅ గా నొనర్చు 

చెడుగరులం గుకవులం బరిత్యజించి దవుల. 7 


అనఘమతి మల్లినాథుని 

యనుపమసంజీవనీసమాఖ్యవ్యాఖ్యన్‌ 

దనరిన యొనిమిదిసర్లలం 

దెనింగించితి నే యథామతిన్‌ దదనుసృతిన్‌. 8 


మూలము లవమును విడువను 

మూలార్థస్ఫురణకై యమూలకపదముల్‌ 

వాలె మగుచోట వాడితిం 

జాలంగ మన్నింపరే రసజ్ఞులు దీనిన్‌. 9 


ఇది మొదట నేను వ్రాసి యిర్వదియు నొండు 

నేండు అయ్యెను ముద్రింప నేండు పూని 

నాండ నాయన్లుం దమ్ముండు న్యాయవాది 

బుద్ధవరపు మహాదేవు బోధనమున. 10 
కృతిముఖమునం గృతిపతి సం 

తతివర్ణన కార్య మండ్రు; తద్వంశ సరి 

త్పతివివృతి తలమె నావా 

బృతులకుం గలశక్తి కొలంది మలయుదు నైనన్‌. 11 
చతురామ్నాయసరస్వతీవిహృతి కంచద్రమ్యహర్శ్వీభవ 

చ్చతరాస్యుం డయి, సృష్టి పుష్టి లయముల్‌ సల్పన్టిమూర్యాత్ముండై, 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 29 


శ్రుతజీవే శవరాకృ్ళతిద్వితయుండై, సుజ్ఞానభానూజ్ఞ్వల 
ద్వుతిచేనారయ నద్వితీయుండయి, యాధ్యుండై యజుం డొప్పెడున్‌ 
వారిజజనిముఖసారస 


భూరుచిరమరందబిందువులుంబఠల శుతివా 
క్సారథ్యేందిర తోడుత 


భూరిధరామరబుషీందువులు గలిగి రటన్‌. 13 
ఆ మహనీయులు భారత 

భూమందిరవివిధభూవిబుధవరవంశ 

సోమముల కెల్లం బ్రభవము 

లైమలసిరి సంతతోద్యదభిజనవృద్ధిన్‌. 14 


ఆ బుషిభవులకు౯ బ్రాపయి 

వారక కంటికిని జెప్పవలె బాహుజభూ 

దారులు ప్రోచిరి చిరమ 

వ్వారు కలిన్‌ జెడిరి స్వమతవైరినృపులచేన్‌. 15 


రక్షకులు లేమి విప్రా 

ధ్యక్షులు గని విపదుపేక్ష దగ దని నిశిత 

ధ్రేక్షతం దరణోపాయది 

దృక్షారతిం గూడి వగచునెడ ధీస్ఫురణన్‌. 16 


అం దొక కొందు నృపులకుం 

జందుగ సాయపడి పౌరుషప్రార్థితవి 

త్తేందిర మిగిలిన భూమీ 

బృందారకబృ్బందమును భరింతు మని రొగిన్‌. 17 


వారలు లౌకికు లనంగా 

ధారుణిపై నెగడి నైజధరణీపతులన్‌ 

వారక కాచిరి శాత్రవ 

వారము దరింబేరకుండ వరదోర్శతులన్‌. 18 


దూరీకృతప్రతిగ్రహు 

లూరీకృతపౌరుషులు, రణోర్వీజలము 

గ్వారీకృతదుర్హ్భృదసృ 

గ్ధారాప్రవదసినిశాతధారులు వారల్‌. 19 


15 


30 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


ద్రోణకృపాశ్వత్ధామల 

పోణిమితో వారు సమరభూములను ధను 
ర్పాణకృపాణీదంష్టిత 

పాణిఫణాంచత్స్వ బాహుఫణిపతు లగుచున్‌. 
అమరాచార్యోపమమతి 
(భ్రమరాహిత్యాత్యమోఘబహుళో పాయ 

క్రమ మెటింగించుచు నృపతుల 
విమతాజయ్యుల నొనర్చి పేర్చిరి ధరణిన్‌. 


ఈ రహి మహిపతికార్య 

స్ఫారాదృతి వారి కొదవు శ్రౌతస్మార్త 
(ప్రారంభలోపవితతిన్‌ 

దీరుతు మని వైదికులు ననిరి గా కదియున్‌. 


క్షమ రాజుం బ్రజ నేంచు దైవికవిపత్సంజాతనానావిధ 
(శమలన్‌ శాంతికపౌష్టికాదికసమంచద్వేదమంత్రోక్తక 
ర్మమహాస్రంబులం ద్రుంచి వారి బొదలింపన్‌ బూని రావైదికో 
త్తమమార్దెకవలంబిసర్వహితతాత్పర్యాతిధుర్యాత్మకుల్‌. 
వైదికనియోగివృత్తివిభాగమిట్లు 

పరంగె సకలహితార్థతత్పరతం దొలుతం 
బ్రస్తుతవిభేదసంభవాపాటవాబ్బు 

దరము పునరైక్యసేతుసుతరము కరము. 


ఆ రాణ్మంత్రికులము పలు 

పేరుల వేజుపడె భిన్నవిషయనిలయతన్‌ 
స్ఫారావరణకపయః 

పూరమె నానాబ్బు లైనపోలిక దనరన్‌. 


ఆ లసమాసధీనిధికులాబ్ది జనించిరి లోకవేదవి 
న్నాళులు, పాల్యపాలకసమానహితార్జులు, జ్ఞానకర్మసా 
మ్యాలఘుశేముషీందిరు, లిహార్ధపరార్దసద్భక్షదీక్షు లా 
ర్వేలకులుల్‌ స్వపాణి బదరీకృతిదేశ్యమరుత్సరస్వతుల్‌. 


ఒనర నింకం గృతిపతిచంద్రు నుదయలక్ష్మి 
చేత సమలంకృతమ్ము, ప్రాచీనము నయి 


20 


21 


22 


28 


24 


25 


26 


2 


తే.గీ. 


2 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 31 


సరసఘనరత్న సంతతాకరత మించు 
ప్రాంశుగోత్రక్రమంబు వర్ణన మొనర్హు. 27 


చండాంశుప్రతిమానతేజుం డయి యుచ్చండస్సురద్వేదవా 
క్మాండార్గోత్తమతత్త్వపూర్ణమతియె ఖండేందుచూడార్చనా 
చండీశోపముండై యమర్య్యగురుధీచాతుర్యధుర్యాత్ముం డై 

కౌండన్యర్షి జనించె వారిజభవాఖండాన్వయాబ్లీందుండై. 28 


ఆ బుషికులాబ్టీం దనరుపం 
గా రాజవతంసమస్తకన్యస్తకళా 
హీరు లుదయించి మించిరి 


స్పారశ్రీకూచిమంచివంశప్రభవుల్‌. 29 


శ్రితరాజశేఖరార్చితపూజ్య పదు లయి 
యినలబ్ధవాసవాహీనలక్ష్మిం 
దదసాధ్యశార్వరతామసోద్ధతి మాన్ని 
స్వాశితకవివిబుధాళి మనిచి 
తారాధిపత్యంబు దాల్చి యజ్వహితప్ర 
వృత్తులై, ద్విజరాజ వి(శ్రుతిగని 
కావించి పితృతృప్తి జైవాతృకతం గాంచి 
కువలయోల్లసన వైభవత మించి 


భారతపదాభీవర్ణితవంశ మహిమ 

వజలు సత్పథగామాత్యవరకళాని 

ధులకుం బ్రభవంబు కూచిమంచ్యలఘుకులసు 

ధాబ్ధి గలిగెం దదమితగోత్రాంబురాళి. 30 


అమర నధృష్యము నభిగ 

మ్యము గాం దైక్ట్యంబుతోడి మంచితనమునన్‌ 

గొమ రగునీవంశము కూ 

చిమంచిసమభిఖ్య వినుతి సేసిరి విబుధుల్‌. 31 


నిజసుతాయితభవానీకు 6దగ్రజపాల 
పేఠరరా జేవంశవిభవకర్త 

యసువసుధీశివైకార్పకుల్‌ పేర రా 
ట్పృథురాజు లేకులాబ్ధిని జనించి 


16 


32 


తే.గీ. 


2 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


రష్టదిజ్నాగాగ్రయాయి సీతారామ 
శాస్తి యే యన్వయజలధిం గలిగె 
నృపతిసత్కృతినిరాదృతి తిమ్మకవిసార్వ 
భౌముం డేసంతతివార్థిం బొడమె 


నేయభిజనాద్దీ గోపాలకృష్ణమంత్రి 
గలిగె సంతతివిచ్చేదవిలయజలధి 
మగ్నగోపాలపురసుసంస్థానభూస 
ముద్దరణదంష్టిమూర్తిసముజ్జ్వలహరి. 32 


కొప్పులింగాగారగోపురావృతి శిలా 
కుడ్య మంటపములు గూర్చె నెవండు 
స్థిరభూవసతితోం దనర నన్నసత్రమ్ము 
నెలకొల్పి నధ్వనీనులకు నివందు 
క్షాసురేంద్రులకుం బెక్కండ్ర కెవ్వండు గృహ 
క్షేతరత్నములిచ్చెం బాత్రతంగని 
తనమనోముకురంబుం జెనయనీం డెవ్వండ 
న్యారూపశోభావిచారమషిక 


యాతం దమరగురుప్రతిభాభిరాముం 
దవితథాతిచిరానుగ్రహాగ్రహుండు 

నాస్తనంధయగోపనిత్యస్మ ఎ్రకౌాక్శే 

కీర్తివిభవుండు గోపాలకృష్ణమంత్రి. 38 
మొదటినుండియు నది దెల్పం బూనుకొన్న 

గ్రంథమునకన్నం బొడ వనుబంధమె యయి 

యుర్విలోం జలిది కంటెను నూరుగాయ 

బల మనెడుసుద్ది యగును నిబద్ది గాన. 34 


తరము లైదాజు మాత్రమే తగ వచింతు 

నదియుం గుదియింతు నౌచితి కనువు పదంగ 

నింతమాత్రము దీని సహించు టొప్పు 

కవికులాచార మారసి కావ్యవిదులు. 35 


ఆ యభిజనఖని నృపసమ 
వాయవతంసీకృతాత్మవచన ఘృణిగణ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


సాయత్సల్వలనగర 
స్థాయుకమణి భైరవార్యసద్దుణి గలిగెన్‌. 


ఆ మంటత్రిమణికి సుందర 
రామాభిఖ్యాకసచివరత్నంబును భూ 
పామాత్యమౌళియును సుతు 

లై మించిరి కమలకువలయాప్తప్రభులై. 


సుందరరామామాత్యపు 
రందరుం డచలోరునిష్టురవిపక్షభిదా 
మందప్రజ్ఞాపవితై 


క్ష్యేందిరుండై పల్వలపుర మేలెం గరణమై. 


కరణముం, బురీకుమారీ 
నరపతిజనకార్చితాభినవహరణము, బం 
ధురతరమం[తికులాలం 
కరణము, దైన్యార్తబుధనికరశరణము నై. 


ఏలెం బల్వలనగరము 

తోలెం గూళల దిశావధులకు సిరులం 
గ్రాలెం బురందరు లీలన్‌ 

జాలె నిజార్థులకు సమరసాలముం బోలెన్‌. 


ఆ పుణ్యున కుదయించిరి 
భూపతిరాజప్ప లనంగం బుత్రవరిష్ణుల్‌ 
శ్రీపుత్రపౌత్రవృద్దుల 

నేపారిరి వారు లోకహితతత్ప్సరులై. 


భూపతి యాధ్యాత్మికవి 
ద్యాపారావారభవసుఖామృతపాన 
వ్యాపారాన్యవిరక్తుం 

డై పురపరిపాలకత్వ మనుజుని కిచ్చెన్‌. 
సరరాణ్మంత్రియు, రామన 
వరగుణియు, భూప సచివవాసవునికింగ 
ల్లిరి సర రాజునకున్‌ 


స్మరసుభగుండు సోమమంత్రిచంద్రుం డొదవెన్‌. 


33 


36 


37 


38 


39 


40 


41 


42 


483 


17 


34 


తే.గీ. 


తే.గీ. 


2 


కూచిమంచి సాంబశివకవి 


సోమన గానకళానిధి, 
భామానవమదనమూర్తి, బ్రాహ్మణచేత 
స్తామరససోమారుణ 

ధాముండు, లిపిసవ్యసాచి తా నన నెగదెన్‌. 


ఆయనకు గల్డె సత్యనారాయణాఖ్య 
మంత్రి యతందేక పుత్రికామాత్రలసద 
పత్య సంప్రాప్తిం బితృబుణభరము డించి 
యమరలోకంబు సేరె మర్య్యంబు రోసి. 


రామునకు, హరిచతుర్లో 

శ్రీమహిములు సుబ్బరాయకృతిమణి సరరా 
ద్ధీమంతుండు, భూపతి, నర 

సామాత్యుండు ననంగం గలిగి రాత్ముజు లందున్‌ 


వాణిజ్యకుశలుం డతిథి 

శ్రేణీసురశాఖి, రఘువరేణ్యపదవిని 
(దాణాంబుజమధుకరద 

క్షీణాత్ముండు భూపమంత్రిశేఖరుండలరెన్‌. 


దుహితృదౌహిత్రసంతతితో నెసంగి 
మర్వమున నాత్మకృత్యసమాప్తింజేసి 
నైజపుణ్యధనక్రీతనందనవన 

ధామ మొందిను భూపతి రాముకృపను. 


మిగిలినతత్సహజన్ములు 

ముగురును సుగుణాఢ్యు లనంగం బొగడిక గనుచున్‌ 
జగతిని సుతపాత్రాదిక 

మగు నన్వయవృద్ధి సిరుల నలరుదు రెల్లన్‌. 


రాజప్ప కరణమై పుర 
రాజము రంజించె నర్ధరాజమకుటప 


ద్రాజీవభక్తిసంపద 
రాజిలె సురరాజవిభవరాజితుం డగుచున్‌. 


తనపంట ధాన్యంబు తంగ బంచి, యింటింటి 
కిడె నూరం గబ వేరు నెజబుంగకుండ 


44 


45 


46 


47 


48 


49 


50 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


వలయువారు యధేచ్చం బాలుం బెర్వును గొన 


దనయింట దధిదుగ్ధవనధు లుంచెం 
గొప్పులింగని భక్తి మెప్పించె, నిత్తడి 

నందికల్యాణమంటపము లొసంగి 
ద్విక్రోశదూరస్థవృద్ధగౌతమి నామ 

రణ ముషఃస్నానసువ్రతము దీర్చె 


సంతతాన్నప్రదానవిచక్షణుండు 
పరహితవిధానజీమూతవాహనుండు 
దానన్భపభక్తిగరిమరాధాసుతుండు 
మంత్రిమా(త్రుడె రాజపామాత్యమౌలి. 


ఆ మహితునకు వేంకటరామదీక్షి 
తాగ్రణియు, మానధనుండు పుల్లయ్యమంత్రి 
యును జనించిరి కశ్యపమునివరునకు 


నింద్రుండు నుపేంద్రుండును నుదయించినట్లు. 


వేదాధ్యయనాధ్యాపన 

వేది, యవిచ్చిన్నజాతవెదుం, డవి(శాం 
తాదిత్యదైవవరివ 

స్యాదృతమతి యగుచు దీక్షిత్రాగ్రణి వలెన్‌. 


క్షితిని వేంకటరామదీక్షితవరునకు 
మహితరాజప్పవీరరాణ్మంత్రు లుదయ 
మైరి ప్రజ్ఞాపరాక్రమోదారు లగుచుం 
గరివదనశక్తిధరులు శంకరుని కట్లు. 


ఆ రాజపేశ్వరునకుం గు 

మారుండు గోపాలకృష్ణమంత్రి జనించెన్‌ 
ఘోరారితారకభిదా 

దారుణపారుషత జనపదం బతండేలెన్‌. 
పౌరుషరథాధిరూఢుండై పరంగి కేల 
(గ్రామపాలకతాకార్ముకంబు దాల్చి 
బహురిపుల వాండు దొడరుచోంబగఅం గూడి 
విధి యొనర్చె నిరాయుధు విరథు నతని. 


35 


51 


52 


58 


54 


ర్‌ర్‌ 


56 


18 


36 


తే.గీ. 


తే.గీ. 


2 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


ఘనుం దొజింగి తుంగగోత్రశ్చంగములకు దిగి 
యడుగునకు జాతి నీచనీచానుస్పతిని 
మలయు నిమ్నగంబోల్‌ రమా ప 

దర్శిని యుదారు విడి యొర్లందజటియు టరుదె. 


ఆ వరసుకృతికి వేంకట 
రావుదయిం చెను గుమారరత్న మలచిరం 
జీవియ ప్రహాదుకరణి న 
నావిలవినయాదిగుణగడాధ్యత మించున్‌. 


సూర తేజోవిరాజి యావీరరాజ 
సచివమణి యంబరమణిప్రసాదగరిమ 
సూర్యనారాయణా భిఖ్యు సుతుని గాంచె 
బొదలు నాతండు సంతతాభ్యుదయవృృద్ధి. 


మానార్ధత్రాణార్థ 
ప్రాణచలానిలతృణీకరణవిద్యాపా 

రీణుం డగుపుల్లమంత్రికిం 

బ్రాణేశ్వరి యగుచు వేంగమాంబిక వజలెన్‌. 


కలిగెన్‌ వారలకున్‌ ధరాధరసుతాకాంతాంఘ్రికంజాతమం 
జులభృంగన్మతిధన్యుం డాగమశిఖాసూక్ష్యర్దచింతాట్టి 


థి థి 


లలితానందసుధారసానుభవలీలాశాంతసంసారజూ 


ర్యలఘూదన్యుండు సోమసుందరవదాన్యౌఘాగ్రగణ్యుం డిలన్‌. 


తన ప్రథమార్జితార్థమునం గొన్న ధరాంశ 
ముల సస్యపూర్తి విప్రల కొసంగెం 
దాం దరందా రైనతటి బహుద్విజుల చేల్‌ 
మాన్యంపుంబట్టాల మలయం జేసెం 
జేనంబెరంటం బండు శ్రేష్టార్థతతి నెల్లం 
బుడికె నెప్పటి కప్ప భూసురులకుం 
బ్రస్థానములు మూండు రసనాగ్రమం దుంచి 
(బ్రహ్మంబు కరబదరం బొనర్బె 


విమలమతి దేశకాలప్రాతముల నరసి 
విధివిహిత సర్వదానముల్‌ పేర్మి సలిపె 


ర5్‌/ 


ర్‌రి 


59 


60 


61 


ఆ.వె. 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ధరణి నుతి కక్క సప్తసంతతులు నిలిపె 
నట్టి కృతిపతి కెవ్వ చీ డఖిలజగతి. 


చేయని సద్దానము, వి 
యని తీర్చమ్ము పఠన సేయని గీర్వా 
pa యాంధ్రగ్రంథము లే 


దాయనఘున కండు తజ్‌జ్ఞు లగువిబుధవరుల్‌. 


బాల్యమునకుం జదువు, ప్రథమయౌవనమున 
సరసకావ్యరచన, నెరపరువున 

రాజసేవ, యవలం (బ్రాణమున్నంతకు 
నుపనిషద్విచారయోగనిష్ట. 

ఆయు విట్లు సఫల మౌనట్లు విభజించి, 
యురుభవాంబురాశి నుత్తరించి, 

మోహ మోసరించి, ముక్తి కాంత వరించి, 
యతండు (బ్రహ్మభావ మధిగమించె. 


ఆయన కేనును మార్మం 

దేయాయుష్యుండు, సుగుణనిధి, విబుధాంధ్రాం 
గ్లేయవచోవిదురపురో 

యాయి, మహాదేవకృతియు నాత్మభవులమై. 


జనియించితి మతనిని మా 
యనుంగుందోంబుట్టు శంకరమ పుత్రుంగం గై 
కొనుట నతం డలరుం దత్తా 
వనబుద్ధవరాన్వవాయపాలకుండగుచున్‌. 


సౌమిత్రి రాము నెటు సౌ 

త్రామణి ధర్మజుని నెటు లదంభప్రియతన్‌ 
(బేమించి రంతకంటెను 

(బేమించు నతండు నూటు రెట్లుగ నన్నున్‌. 


ఆయుష్యం, బారోగ్యముం, 

బాయని దాంపత్యసుఖ, మపత్యసమృద్ధిన్‌, 
శ్రీ, యకలంకయశము దయ 

సేయుత మాపాలి పరమశివుం డాతనికిన్‌. 


37 


62 


63 


64 


65 


66 


67 


68 


69 


19 


38 


ఆ.వె. 


కూచిమంచి సాంబశివకవి 


నేనును గొత్తపే రుం టపురి నెక్కొను నున్నతపాఠశాలలోం 
బూనిక నాంధ్రవాజ్మిచయబోధకముఖ్యుండ నై నె యెసంగుదున్‌ 
మానుగ నిందుమౌళికరుణామహిమన్‌ సహధర్మచారిణీ 
భూనుతపుత్రపౌత్ర ముఖభూరిసమిద్ధసమృద్ధిసిద్ధులన్‌. 


ఆ కవిచతురాననునకుం 
బ్రాకటసౌశీల్యయుతలు పార్వతమ యనన్‌, 
శ్రీకరగౌరమ యన, సు 

శ్లోకలు శంకరమ యనంగ, సూరమ యనంగన్‌ 


అతులచతుశ్రుతులట్టు లు 

దిత లౌరి సుతల్‌ గ్రహీతృధీరవరకృతా 

ర్థతమాన్వవాయపావన 

చతురాత్మలు ససుతదుహితృసంపన్మహితల్‌, 
షష్ట్యంతములు 


స్తుతధ్భతికి జ్ఞానభానుని 
హతమోహతమీస్సమితికి నతులమనీషా 
జితగీష్పతికి జగద్వి 

(శుతదానోన్నతికి సోమసుందరకృతికిన్‌. 


గుణికిన్‌ గవిలోకగ్రా 

మణికిన్‌ సంశితనిశారమణఖందశిరో 
మణికిన్‌ వాచావైభవ 
తృణీకృతానంతఫణికి ధీరాగ్రణికిన్‌. 


శాంతునకు నర్థిపూర్ణని 

శాంతున కనిశాన్నదానజనికీర్తిగతా 
శాంతునకు వచోవిభవా 

నంతునకున్‌ సూనృతప్రియన్వాంతునకున్‌. 


ఆరవీందుతారకాన్వయవృద్ధిగా 
నారచింపంగా మొనయు కుమార 
సంభవాంధ్రకృతికిం జారుతరంబౌ క 
థాక్రమంబు కింవిధాక మనిన. 


70 


71 


72 


783 


74 


75 


76 


శ్రీః 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
ప్రథమాశ్వాసము 


శ్రీ కూచిమంచికులర 
త్నాకరరాకాచకోరనయనాధిపతీ! 
లోకోత్తరకవితాప్తా 

సోకసుధీవినుతి! సోమసుందరసుకృతీ! 


అవధారు మచ్చికీర్షిత 
మవునాంధ్రకుమారసంభవాహ్వయకృతి కిం 
పవు సత్మథాసుధారస 

నవలహరిసరణి యెట్లు నలువారు ననన్‌. 


శ్రీకరపూర్వాపరర 

త్నాకరములం జొచ్చి మానదండము ధర కన్‌ 
జోకం దగున్‌ హిమవదఖి 

ఖ్యాకుండు గిరిరాజు దేవతాత్ముం దుదీచిన్‌. 


అతనిని లేంగగాం గొని, నగాగ్రణు లెల్లను ధేనురూపసం 

ితం, బృథివిన్‌, బృథుం డెజుంగం జెప్పంగ జేకొని, దోహనక్రియా 
కృతి కనకాద్రిచేతం బిదికించిరి కాంతిసమగ్రరత్న సం 

తతియు, ననంతసత్వభరితంబుల నోషధులన్‌ సమృద్ధిగా. 


39 


40 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


భూమి నమేయరత్నముల పుట్లినయి ల్లగు నగ్గిరీంద్రుసు 
శ్రీమహిమంబు దా హిమముచేం గొజ చెందునె యెందు? సద్గుణ 
స్తోమమునన్‌ మునింగి చను దోస మొకానొకం డున్నం బూర్జిమా 
సోమకళావిలీన మయి చొప్పరి యుండెడుకందు చందమై. 


అచ్చటి యున్నతాగ్రములయందలి ధాతురుచుల్‌ మొగిళ్ళపైం 
(గ్రచ్చజం బర్వి మెచ్చగునకాలపుసంధ్యవలెన్‌ వెలుంగం దా 
మచ్చపుసంజ కెంజిగియటంచుం గడున్‌ భ్రమియించి యచ్చరల్‌ 
నెచ్చెరం దావు తప్పం గయిసేయుదు రాత్మవిలాసభూషలన్‌. 


ఖరనఖరాగనిర్దకితకౌంజరకుంభమృగేం ద్రపాదభా 
స్వరరుధిరాంకజాతము స్రవన్మిహికాంబువుచేత ధౌతమై 
యరయంగ రాక యున్నం దదనల్పనఖాంతరముక్తమౌక్తికో 
త్మరమున వానిజాడ లటం గాంత్రు కిరాతు లరాతిఘాతుకుల్‌. 


అనవరతానితంబచరదంబుదపంక్తుల దైన నీడచే 

ననువుగం (గ్రిందిసానువులయందు సుఖంబుగం గొంతసేపు ని 
ల్చిన, నట వాన లేంచ, శ్రమ చెందుచు నచ్చొటు వాసి సిద్దు లిం 
పెనయ నగాగ్రభాగముల కెక్కి సుఖింపుదు రెండ కాంగుచున్‌. 


నడిమిపాయంపు టేనుంగు నొడలి పొడల 
కెంపుసొంపువహింప భూర్జంపుం దరుల 
పొరల నటం జెందిరపురసమున లిఖీంటత్రు 
వలపుజాబులు విద్యాధరులచెలువలు. 


గిరి తనకందరముఖములం 

బరంగెడు కరువలిని వేణువరవివరములన్‌ 
గర మొప్ప నించు నుచ్చై 
స్తరకిన్నరగానతానదానేచ్చ ననన్‌. 


కటకండువు దీజ మదో 

త్మ టకరు లట వజిలు సరళతరువులనొరయన్‌ 
బొటబొటం గాజిడుపాలను 

బటుపరిమళ మొదవి సానుభాగము లలమున్‌. 
రేలు దరీగ్భహగర్భము 

లోలి వెలింగించు రుచుల జ్యోతిర్లతికల్‌ 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


తైలము గోరని రతిదీ 
పాళి యగున్‌ బోయలకుం (బ్రియాయుతుల కటన్‌. 


గడు సయి రాయివాణీన యిగంబున దుర్గమ మైనత్రోవ వెం 
బడిం జనువేళ వైళ్ళు మడమల్‌ చలి నొచ్చిన మందయానముల్‌ 
విదువరు గుజ్టిపుమ్మెకపువేల్పుటొయారులు మోవం గష్టమౌ 
కడిందిపిఖుందునిబ్బరపుగబ్బిచనుల్‌ గలిగించు గాసిచేన్‌. 


పగలిటిభీతినో యనంగ వచ్చి గుహావళి డాంగుచీంకటిన్‌ 
నగకులమౌళి ప్రోచు నరుణద్యుతిచేం బడకుండ నున్నతిన్‌ 
దగందల లెత్తువారికిం దనర్చుం గదా మమతాభిమాన మో 
జగ శరణన్న నీచుపయి సైతము సత్తుగ సాధుపైబలెన్‌. 


కులుకుతోంకల వెన్నెలతళుకు లొలుక 
సవరపుమెకంబు లిచట నచట విసరుచు 
నతని గిరిరాజనామ మన్వర్థకంబు 
సలిపెం జెలువారు వాలపుంజామరముల. 


చీర జాజ లజ్జం జేద్పడు కిన్నరాం 
గనల కచటం దెరలుగా రహించు 
భాగ్యవశత దరులవాకిళ్ళ వేలెడు 
మండలముల నొప్పు మబ్బుగములు. 


అలగిరిం దెమ్మెరల్‌ త్రిపథగాంబుకణప్రకరంబు దాల్చి య 
వ్వల నొగి దేవదారుతరువారము సారెకునుం గదల్సి బో 
యలు మొలం గట్టు నెమ్మిపురు లందముగా విడంజీల్సి కానలన్‌ 
బలుమెగపుంగమిన్‌ నెమకం బైకొను గాసి వదలు వారికిన్‌. 


మలపయిం గొలంకులం గలత 

మ్ములలో సప్తర్శ్షివరులు పుడుకంగందక్కుం 
గలవాని మేలుకొలుపును 

వెలుగుల నెగంజిమ్మి దిగువ వెలింగెడి రవి తాన్‌. 


వరసవనోపయోగ్యమగువస్తుల కెల్లను బుట్టినిల్లు 
గురుతరధారుణీభర మకుంఠితశక్తిని 

శ్వరుం గని పద్మజుండు క్రతుభాగసమన్వితమైయెలర్స భూ 
ధరకులచక్రవర్తి విదితస్థితిం గోరి తనంత నిచ్చెం దాన్‌. 


41 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


21 


42 


తే.గీ. 


"క్త 


"వ 


కూచిమంచి సాంబశివకవి 


అల యపరంజికొండచెలియై మరియాద లెజుంగుజాణ యి 
మలయు నగాధిరాజు పితృమానసజన్య మునీంద్రమాన్య స 
త్ములగుణరూపధన్యం దనకుం దగు కన్య వివాహ మయ్యె హం 
సలలితయాన మేన యనుచాన యథావిధి వంశవృద్ధికై. 


జిగివిగిసోయగములకున్‌ 

దగుపగిదిన్‌ గలసి మెలసి దంపతు లుండన్‌ 

నగపతిసతి కొన్నాళ్ళకు 

సొగసగు నెలజవ్వనమునం జూలా లయ్యెన్‌. 

ఆ కలకంఠకంఠి గనె నల్మను జిక్కలు చెక్కవచ్చు న 
ప్పాకవిరోధివజమునం బాటిలుచేటు లెజుంగ కబ్టితోం 
బ్రాకటమైత్రి నుండుదొరం బాప వెలందులమేలుపాని మై 
నాకుండనన్‌ బ్రసిద్ధి గను నందను నద్రికులార్జవేందునిన్‌. 


అంతట దక్షుకూంతురు పురాంతకు తొల్లిటిరాణి యాసతీ 
కాంత పతవ్రతామణి స్వకాంతునిం దండ్రి పరాభవింపం దా 
నెంతయునల్క యోగళిఖి నేర్చి శరీరము చేరె శైలసీ 
మంతిని మేనకారమణి మాటికి జన్మము నెత్తు కోరికన్‌. 


అల్ల కల్యాణి యుదయించె నద్రిమణికి 
నియమవతి యైన యాతని నెలంతయందుం 
జెన్నగు ప్రయోగపటిమచేం జెడని నీతి 
యందు నుత్సాహమున లక్ష్మి యడరినట్లు. 


తెలి వొందె దెసలు, విడె గా 

డ్పులు ధూళిని, మోయగెం జిందములు, బడి విరివా 

నలు గురిసెం జరాచర జీ 

వులకు సుఖంబొదవె సుదతి పుట్టిననాంటన్‌. 
సరసమనోహరాంగరుచిజాలము చుట్టును బర్వ నొప్పునా 
వరసుతచేతం దల్లి కడు భాసిలె నవ్యపయోదగర్డనన్‌ 
అలరుచు దిక్కు లెల్లం దెలి వందెం బరాగమువీడి పయ్యరల్‌ 
చెలువుగ వీచె వేలుపులు చిందము లూదుచు వాని వెంట దా 
మెలమిని బూలవాన గురియించిరి సర్వచరాచరాత్మ జీ 

వులకు సుఖంబు గల్లె సతిపుట్టిన పుణ్యతమాహమందునన్‌ 


18 


19 


20 


21 


22 


23 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 43 


సరగున నుప్పతిల్లు రతనంపుంజొకారపు మొల్మచేం గడున్‌ 
బరంగు విదూర శైలము నుపత్యక తీరున సౌరు మీటుచున్‌. 24 


అలలేంజందురు రేకజోక గనంగా నాకన్నా లోకత్రయం 

బలరంగా నుదయించి యన్వహము పెం పందం దదంగంబులున్‌ 
వలనొప్పారంగం బుష్టి చెందె నవలావణ్యంబుతో నిండి వె 

న్నెల వెల్లిం దొగవిందు తక్క్మినకళల్‌ నింపారి పెం పౌగతిన్‌. 25 


ముద్దియను బంధుజను లెల్ల ముద్దు చేసి 

పర్వతము లౌట జనకాదిపూర్వు లెల్ల 

ననిరి పార్వతి యని; తల్లి యవలందపము 

మానుమా యనం దనరారెం దా నుమాఖ్య. 26 


అల కులధారుణీధరచయా[గ్రణి కెందజుబిడ్డ లున్న గా 

దిలిసుతం జూచుచో నతనిదృష్టి వహింపదు తుష్టి యట్టు లౌ 
సలలితసూనసంతతివసంతున కెన్నిక మీజి యున్ననున్‌ 

బలుతరితీపు మావిపువుపైం గద తన్మధుపాళి కెప్పుడున్‌. 27 


చెలంగి వెలుంగునట్టి సిగచేతం బ్రదీపముభాతి దేవశై 

వలవతిచేత నయ్యమరపట్టణమార్గమురీతి శాస్త్రని 

ర్మలయగు వాణిచేతం గవి రాజునుబోలె సుతామతల్లిచే 

వెలయ నలంకృతుండును బవిత్రుడు నయ్యె గిరీంద్రుం డెంతయున్‌. 28 


మినువాంక సైకతంబులం 

బనివడి జగతుల నొనర్చి బంతులు బొమ్మల్‌ 

గొని యాటలచవి చూజలు 

గొను గతిం గ్రీడించె బాల కూర్మిచెలులతోన్‌. 29 


శరదకలంక వేళ సురశైవలినిన్‌ గలహంస లట్లు రా 

తిరి నల జ్యోతిరాఖ్యలగు తీంగల వాని వెలుంగు లట్లునున్‌ 

దిర మగుప్రాగ్భవంపుటుపదేశపుబల్మి గురూపదేశమున్‌ 
బొరసెడునాండె చేరెం దొలిపుట్టువువిద్దియ లెల్ల ముద్దియన్‌. 30 


కొని తేనిసొమ్ము మేనికి 

మనితసురాభిఖ్య లేని మదకారణమున్‌ 

నన గాని శరము మరునికి 

ననప్రాయము బాల్యమెడల నాతికినొదవెన్‌. 31 


22 


44 


తే.గీ. 


"క్త 


కూచిమంచి సాంబశివకవి 


తూలికచేత రంగిడిన తొంగలి చిత్తరు బొమ్మ కైవడిన్‌ 
బాలవిభాకరాంశువుల బాగుగ విచ్చిన తమ్మిపోలికన్‌ 
బాలికమేనుందీంగ యెలప్రాయము సేయు విభాగచాతురిన్‌ 
జాల మనోజ్ఞమై తనరె నల్మొనతీరినసౌరు గూరుచున్‌. 


పొలుపుగ నెత్తరంబు లగు బొట్టనవ్రేళుల గోళ్ళకాంతిచే 
నిలంజరియింప నూనినపు డెల్లను జేవురు గ్రక్కు కైవడిన్‌ 
నలువగు తత్పదద్వయి తనర్చె మహిన్‌ నడయాడునట్టి నే 


ర్పొలసిన మెట్టతామరల యొప్పిదమున్‌ హరియింపంజాలుచున్‌. 


నతగాత్రి యందియల శిం 

జితముల నేర్చుకొనంగోర్మిచే రాయంచల్‌ 
ప్రతివిద్య గాంగ దానికి 

గతుల యొయారములు నేర్పం గావలెం జెలికిన్‌. 


బలునిడుద గాక వటువ 

చెలువున నాందోంక లయిన చెలి చక్కని పి 
క్శలు చేసి తివురం బోల్మలి 

లలి విధి శేషాంగవిధికి లావణ్యము తేన్‌. 


అలఘువిపులత గలరూపు లొలసియున్న 
సవతు గన నేర వతివ యూరువులతోడ 
పరుషచర్శతం జేసి దిక్కరికరములు 
సతతశళీతతం గదళికాస్తంభములును. 


ఆ యనవద్యగాత్రి రశనాస్పద మౌనెడ సొంపు పేర్మి యు 
న్నేయము దీననే తపము నిల్చిన వెన్మ గిరీశుండబ్దప 
త్రాయతనేత్ర కింకొకతె కాసకు నైనను నంద రాని యా 
త్మీయసముజ్వలాంకమున మేల్పడి నిల్పిన దన్న మాత్రనన్‌. 


అన్నెలంత నీవి దాంటుచు 

సన్నతమగు నాభిం జొచ్చు సన్నని నూంగా 
అన్నం దగెం గాంచిక నడు 

మ న్నెలకొను నింద్రనీలమణి కాంతివలెన్‌. 


పడంతుక లోతుంబొక్కిలి 
మడుగుదరిన్‌ నల్లనా జమరె మోమునెలన్‌ 


32 


33 


34 


35 


36 


37 


38 


తే.గీ. 


తే.గీ. 


జిందు క్రొందెలి నవు సాటి చెందవచ్చు. 
'త్రే గీ, 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


బొడంగనం జను జక్కవకున్‌ 


జడుపున ముకునుండి జాబు శైవలలత నాన్‌. 


వేదికమధ్యముం బోలిన 

పైందలికౌందీగె మూండువళు లలరారెన్‌ 
లేందలిరు పరువ మదనుండు 

మీందికి నెక్కంగం గట్టు మెట్టులు వోలెన్‌. 


పడంతుక వెల్లనిచనుంగవ 
కడు నీలపుజా మెజుంగు గల ముక్కులతో 
వడింగ్రిక్కిజియంగం బెరింగిన 


నడుమను లేదయ్యె బిసగుణము పాటెడమున్‌. 


నెలంత వరబాహులతల కోమలత నెన్న 
నభినవశిరీషసుమమార్దవాతిశాయి 

కాకము న్నోడిన మరుండు కాలగళుని 
గళమునను నెట్టు వాని రజ్ఞులుగం గట్టు. 


బిగిచనుంగవచే నున్నత 

మగు చెలిమెడ బటువుముత్తియంబులపేరున్‌ 
సొగసొండొంటికిం బెంచుటం 

దగె భూషణభూష్యభావతౌల్యమునం గడున్‌. 


చందురు నంది పద్మగుణసంపదం బద్మము నంది కల్వపూ 
విందు రుచిన్‌ రవం తనుభవింపంగ లేని విలోలలక్ష్మి యిం 
దిందిరవేణి నెమ్మొగము నెమ్మిని జేరి యనారతమ్ము నా 


45 


39 


40 


41 


42 


42 


నందము చెందు నిందు నళినమ్ముల రెండిటి యింపు గాంచుచున్‌. 44 


అలరుకుందంపుటలరు కెందలిరుటాకు 
నందు నిలిచిన నాణిముత్యంబు మెజుంగుం 
బగడమందున్నం జెలిమిన్న తొగరుమోవిం 


పెల్లయినగాలిం గంపించు నల్లగల్వ 
దొరయు నళినాయతాక్షి విత్త్రరపుంజూపు 
లేటిచెలులొద్ద నేర్చెనో లేమగాక 
లేమయొద్దనె నేర్చెనో లేటిబోంట్లు. 


45 


28 


46 


తే.గీ. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


అల కలభాషిణీమణి నవామృత మొల్మెడునట్లుగాం జవిన్‌ 


గొలుపు నెలుంగుతోడం బలుకుల్‌ వెలయించెడు వేళలందుం, గో 
యిలకలనాద మైన రుచియింపదు సుంతయుం జొప్పు దప్పందీ 


వెల నెలయించి మీటునెడ వీణవలెన్‌ వినునట్టి వారికిన్‌. 


అలఘుసమీర ణేరణం. జలాచలమై తగునల్లగల్వతోం 

దుల యన వచ్చుబిత్తరపుందొంగలిచూపు మృగాంగనాళిచేం 
గలుకులమిన్న నెరిచెనొ కా కటులా హరిణీగణంబె యీ 
నళినదళాక్షిశిక్ష వలనన్‌ గ్రహియించెనొ యెంచి చూడంగన్‌. 


కడంగి శలాకందీర్పిన చొకాటపుంగాటుకరేక లట్లుగాం 
గడు నిడుపై యెసంగు గిరికన్నియ కన్నామలందుం గల్లునె 


కుడుసొబగుం గనుంగొనుచుం గ్రొన్ననవిల్తుండు నెమ్మనంబునన్‌ 


విడిచె స్వకీయచాపరమణీయతం గల్గునఖర్వగర్వమున్‌. 


పశువులకుం జిత్తమున సిగ్గు పరంగునేని 
కలికి చికురకలాపంబు గాంచినపుడె 
చమరము లవేల తమకు వాలములయందుం 
(గాలు ప్రేమంబు సడలింపం జాల కుందు. 


సోయగం బెల్ల నొక్కచోం జూచు వేద్మ 
ధాత సర్వోపమావస్తుజాత మరసి 
వానివానికిం దగుపట్లంబూని నిలిపి 
చాన నిర్మించెం గాక యీసౌరు గలదె. 


నారదదేవమౌని యొకనాండు తలోదరి తండ్రిచెంత నిం 
పారంగ నున్న నిష్టగతి నచ్చటికిం జనుదెంచి కాంచి యీ 
సారసనేత్ర నెయ్యమున శంభునిదౌ సగమేనుం జేకొనన్‌ 
నేరుచు నేకదేవి యయి నివ్వటిలన్‌ గల దంచు వాకొనెన్‌. 


అనఘతదుక్తి నద్రిపతి యల్లుంగ నన్యునిం గోరం డాత్మలోం, 


46 


47 


48 


49 


50 


51 


దనసుత నిండుజవ్వనము దాలిచి గ్రాలుచునున్న , మంత్రపా 


*అ.వె. 


అడుగ కున్న హరున కద్రిభర్త కుమార్త 
నీయం కలంగం డెంత యిష్టవస్తు 

వైన వేండ కార్యులన్యుల వేండియు 
వితయ యగువో యనుచు వెజచి మదిని. 


“క. 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 47 


వన మగుహవ్యముం గొనంగం బాత్రత చెందునె యెంచి చూచినన్‌ 
ఘనసవనానలుం డొకండెగాక తదన్యము లైన తేజముల్‌. 52 


అడుగని హరునకు నీయం 

గడంగండు నగమౌళి పుత్రికను శిష్టజనుల్‌ 

గడుంబ్రీయమగు నర్థంబే 

నడుగరు బరు, నడుగు టాజదగునా యనువెజన్‌. 53 


ఏనాం డాసతి దక్షుని 

పైనలుకన్‌ మేను విడిచెం బ్రాగ్గన్మమునం 

దానాండు మొదలు సంగము 

మాని శివుం డుండె నుపయమవిముఖమతితోన్‌. 54 


స్థిరధీయుక్తిం దపంబుకై యధివసించెం జర్మచేలుండు సుం 
దరగంగాలహరీసముక్షితలసద్దేవద్రుసంతానమున్‌, 
హరిణోత్తంసవిముక్తనవ్యమదగం ధానూనమున్‌, గిన్నరో 
త్మర సంగీతసుధానిధానము గిరీంద్రప్రస్థసుస్థానమున్‌. ర్‌ర్‌ 


ఘనమౌ మూంపుర మొప్పం గ్రొవ్వున వినంగా నింపు సొంపారు భం 
గి నటన్‌ బుంగవపుంగవుం డిడియె అంకెన్‌ సింగపుంగర్జనన్‌ 

విని సైరింపక, గిట్టక్రొమ్మొనలచేం బెన్మంచురా (బ్రవ్వుచున్‌ 

దను నెట్లో గురుబోతుపిండు గనం గాతర్యాతిరేకంబునన్‌. 56 


అందు దనయష్టమూర్తులయం దొకం డగు 

ననలు నింధనసంపూర్తి నలర నిలిపి 

తపములకు నెల్ల ఫలదాత తానె తపము 

చిత్తమున నేమికోర్మినో చేసె శివుడు. ర్‌7 


వెల దెలియంగ రాని తనవిందున కర్శిలి నర్ధ్యపాద్యముల్‌ 
వలిమలచందురుం దొసంగి, పద్మజముఖ్యసురైకపూజ్యు న 
త్యలఘుండు పూజ జేసి తగ నాతనికిం బరిచర్య సేయ ని 
ర్మలతరగాక్రి నంపె సుకుమారిం గుమారి సఖీసమేతం గాన్‌. 58 


అంతరాయభూత యైన సమాధి కా 

యువిద, యామె సేవ కొప్పె శివుండు, 

గలంగ వేరిమతులు, కలిగియున్న వికార 

కారణములు, వారె ధీరు లనంగ. 59 


48 


తరల. 


తే.గీ. 


24 


కూచిమంచి సాంబశివకవి 


నిరతి నిత్యసుకృత్యరాజికి నీరదర్భలు పూజకై 

విరులునుం గొనివచ్చు, నేరిచె వేదికం దుడువంగ నీ 

కరణి నిచ్చలు నీలకుంతల కాలగళు సేవించెం ద 

చ్చిరమునందలి యిందు నంశులచే శ్రమంబు శమింపంగాన్‌. 60 


వేదాంతవిచారసుధా 

స్వాదనవిస్మృతసమస్త సంసృతివికృతీ! 

శ్రీదసఖభక్తినిరతి! ర 

జోదూర ప్రకృతి! సోమసుందరకృతీ! 3 


ఇది యుమాసంభవం బనం బొదలు మొదటి 

సర్గ సత్కూచిమంచివంశ్యవర సోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 
సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 4 


శ్రీః 


శ్రీమదాంధ్ర కుమారసంభవము 


ద్వితీయాశ్వాసము 


శ్రీరమ్యధీవిహారా! 

వారిధిగంభీర! సత్యవాగాధారా! 
భూరినిజకటాక్షవిహిత 
సూరిజనోద్దార! సోమసుందరధీరా! 


అవధారు సదయహృదయా! 

వివరించెద నవలికత సవినయభయమతిన్‌ 
గవికాళిదాసవిబుధ 
ప్రవరపదాంకానుగాంధ్రభవ్యోక్తితతిన్‌. 
తారకుచే నాతథి బృం 

దారకులు గడుం గలంగి తా రందటు నా 
స్వారాజు ముందు సన సర 
సీరుహసంభవుగ్భహంబు సేరిరి వెతతోన్‌ 
ఆనలువ వాడుమోముల 


జానులతో వచ్చుదేవసమితికిందోంచెన్‌ 
భానుండు మొగుడుందమ్ములం 


బూనుకొలంకులకుం బ్రొద్దుపొడుపునంబోలెన్‌. 


49 


25 


50 


ఆ.వె. 


ఆ.వె. 


తే.గీ. 


2 


కూచిమంచి సాంబశివకవి 


సర్వకర్త యైన సర్వతోముఖునకు 
సర్వదేవతలును జాగి మొక్కి 

నతు లొనర్చి రర్భయుతవేదవాక్కుల 
వాగధీశ్వరున కవార్యభక్తి. 

(మొక్కెదము సృష్టి కట ము 

న్నెక్కటివై మూడు గుణము లేర్చజుప నటన్‌ 
బెక్కగుచందము లందుచు 

నెక్కొను మూర్తిత్రయాత్మునికి నీ కనఘా! 


అభవ నీయమోఘ మయినట్టి తేజంబు 
జలములందు విడువం గలిగె దాన 
ఘనచరాచరాత్మకప్రపంచము గాన 
దాని కీవ బుధులు తండ్రివండ్రు. 


అనఘ యవస్మాత్రితయం 

బున మహిమను విస్తరించి భువనంబులకున్‌ 
జననస్థితిలయకారణ 

తను జెందుచు నొకండ వయ్యుం దత్త్వం బరయన్‌. 


విశ్వము సృజించుకోర్మిచే వేజుపాటు 
చెందు నీగాత్రభాగముల్‌ ప్రీపురుషులు 
జనన మందిన యీసర్వసర్గమునకు 
నవియె తలిదండ్రు లండ్రు తత్త్వార్ధవిదులు. 


భవదీయకాలమాన 

ప్రవిభక్తము లయిన రేయు6 బవలుంగలనీ 
ప్రవితతనిద్రాబోధము 

లవియ యవున్‌ జంతుసముదయాంతోదయముల్‌. 


హేతువై జగమున కీ వహేతుకుండవు 
విశ్వేశ్వరుండవు నిరీశ్వరుండ 
వాదియె సృష్టి కనాది వౌదువు నీవ 
యఖీలాంతకుందవు నిరంతకుందవు 
నేర్తువు నీచేత నిను నీవెజుంగంగ 
నీచేత సృజియించి నిన్ను నీవ 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 51 


నీయంద లయమందం జేయం జాలుదు వీవ 
ద్రవమును గరినతరంబు మజియు 


దృశ్య మదృశ్యంబు తేలిక బరువునై 

(గగ్రాలునవియు6 గార్యకారణములు 

నగుదు వీవ నీదునభిలాష కైశ్వర్య 

సముదయము వశంవదము మహాత్మ! 910,111 


మొద లోంకారము వి(శ్రుతస్వరములన్‌ మూండింట నుచ్చారణం 
బుదితం బైనక్రియాకలాపము క్రతువ్యూహంబు రాజతృలం 
బదితిప్రోద్భవలోకనిశ్చలనివాసావాప్తి గాం బొల్బు బ 

ల్చదువుల్‌ పుట్టినపట్టు నీవ గద యోసద్భక్తచింతామణీ! 12 


పురుషార్థములం బ్రవర్తిలు 

వరమూలప్రకృతి నీవ వారక దానిన్‌ 

బరమతటస్థత నరసెడు 

పురుషుండవును నీవ యండ్రు బోధైకపరుల్‌. 13 


పితరులకుం దర్పణీయుండ 

వతులితగతి నమరులకును యాజ్యుందవు ప్రజా 

పతులకును విధాతృ్భండ వ 

ప్రతిమా! పరవస్తుకంటెం బరుండవు తెలియన్‌. 14 
హోతయు హవ్యము నీవే 

జ్ఞాతయు జేయంబునున్‌ సనాతనవిభవా! 

ధ్యాతయుం బరమధ్యేయము 

నోతండ్రీ! నిత్యభోక్తయును భోజ్యంబున్‌. 15 


అని సత్యమనోజ్ఞము లై 

తనరెడు నుడువుల సుపర్వతతి నుతియింపన్‌ 

విని సుప్రసన్నుం డగుచును 

వనజభవుం డిట్టు లనియె వారికిం ట్రీతిన్‌. 16 
వెలయంగం దొల్లిటికవి యగు 

నలువ యుదారముగం దనదు నలుమోములతోం 

బలుకుడు౯ బలుకుంబడికిని 

నలుదెజుం గగుటకుం బ్రయోజనము గనిపించెన్‌. 17 


26 


52 


ఆ.వె. 


కూచిమంచి సాంబశివకవి 


అనుపమవిక్రమాంకితమహాభుజులార! నిజోరుశక్తులన్‌ 
ఘనతర మైనయుష్మదధికారతతిన్‌ వహియించు చుండియున్‌ 
గనుకని నంద టొక్కమొగి గా నిట కిట్లరుదెంచినట్టిపా 
వనమతులార! యెల్లరకు స్వాగతమే గద మీకు నెందునున్‌. 


ఏమి బిడ్డలార యిది నేండు మీమోము 
లెల్ల సహజశోభ కొల్లవోయి 

హిమము గప్పి కాంతి యేదిన తారల 
తీరు గూరి తొంటి తెజంగు దొజంగె. 


అక్కజముగం జిత్రరుచుల్‌ 

(గక్కుచుం బెనుమంటలాఅంగా నహిరిపుచే 
నెక్ళొనుపని నిజధారలు 

మొక్కలు వోయినప్రకారమునం గనిపించెన్‌. 


అరుల కనివార్య మగుచున్‌ 

వరుణునిచే నుండు త్రాడు పటుమంత్రముచే 
ధరం జేవ చెడిన కాకో 

దరముగతిన్‌ గానిపించె దైన్యాకరమై. 


కొమ్మలు విణీగిన మాయకు వి 

ధమ్మున గద వదలి యున్న ధనదు భుజమ్మున్‌ 
తొమ్మున నాటిన సెలతో 

య మృగుబన్నమ్ము దెలుపు నమ్మెయిం దోచెన్‌. 


యముడు నమోఘముగా ము 

న్నమరినదై నేండు మిన్ము లాటతిన గుదియన్‌ 
క్షమ వ్రాయుచు నాతిన యు 

ల్మమునకు నగుజుల్మం దనము లలి దాని కిడెన్‌. 


అరిదిగ నిదేమి యీ భా 

స్మరులును నిజతేజ మాణి చల్లంబడి చి 
త్తరువున వ్రాసిన బొమ్మల 

కరణిం జులుకం జూడం దగిరి గ న్నెత్తి కడున్‌. 


తడవాటుచేత గాడ్పుల 
వడి చెడుట యెజుంగంబడియె; వాటంబగు జా 


18 


19 


20 


21 


22 


28 


24 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


లుడుగుట గడుం దెల్లంబగు 
వడువున నీ ర్మెరక కెదురు వాజుటచేతన్‌. 


తీరుచెడి తూలు సిగలం గి 
శోరనిశాకరులు వ్రేల సొంపతినవియౌ 
నీ రుద్రుల తలలను హుం 

కారంబులు జాఅనట్టి గతి నెలింగించెన్‌. 


తొలుతం బ్రతిష్టితు లగు మిము 

బలవత్తరు లరులు పదిలపడి సామాన్యం 

బుల విధుల విశేషంబులు 

బలెం బోవంగ నడించి రొక్కా పదములు తొలంగన్‌. 


కానం గూడి వచ్చి యీ నా వలన మీర 
లన్నలార! గోరునర్థ మేమొ 

చెపుడ విశ్వమునకు సృష్టియ నాపని 

రక్షణము భవత్మరస్థమె కద. 

అన విని తనుపవనాందో 

ళనవిచలన్నలినమౌ కొలంకున కెనయై 

తనరు తన వేయుంగన్నుల 

ఘనుం డనిమిషవిభుండు గురుని గని పురికొల్పెన్‌. 


అమితజగ[త్రసిద్ధ మగునక్షిసహస్రముకంటె నెక్కుడై 

యమరు ద్వినేత్ర మైనయమరాధిపునేత్ర మనంగం జెల్లును 
త్రమమతి యాబృ్బహస్పతి యథావిధి జేతులు దోయిలించి యి 
ట్లమలమృదూక్తులం బలికె నంబుజసూతికి నుత్తరంబుగా. 


దేవరవారు వచించిన 

దే వాస్తవ మరులు మాయధీకారములన్‌ 
లావునం గైకొని రఖిలహృ 

దావాసుల కెట్లు తెలియ దయ్యది తమకున్‌. 


తమ వరములచే బలవ 

త్రము డగుచును దారకాఖ్యదనుజేంద్రుండు లో 
కముల పెనుజేటుకై యుద 

యము గనియెం దోంకచుక్క యట్లుగ్రగతిన్‌. 


53 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


27 


54 


2 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


కూచిమంచి సాంబశివకవి 


రవి డిగ్గియల తామరల విప్పం గలయెండ 
కధికంబుగాం గాయం డతని ప్రోల 
రా జొక్క శివశిరోరత్నమౌ రేక గా 
కఖీలకళల గొల్బు ననిశ మతని 
పవనుండు సుమచౌర్యభయమున వనిం బాసి 
వ్యజనమాత్రమె వీచు నతని పజ్జ 
బుతువు లాజును వంతు లెడసి పూవులు గూర్చు 
నారామపాలుర ట్లతని కెపుడు 


నంబుధియు వేచి యుండు నేకాగ్రవృత్తి 
నతనికయి కానుకలు సేయ నర్హ మైన 
శస్తతమజాతిరత్నముల్‌ జలములందుం 
గలుగునంతకు మిగుల నుత్మంఠతోడ. 


భాసురమౌళిరత్నరుచివారముతో స్టిరదీపమూర్తులై 


థి 


వాసుకిముఖ్యు లాతని విభావరి గొల్లు; ప్రసన్నుం జేయు న 
య్యాసురు వాసవుండును సురాగమభాషలు వెట్టి దూతలన్‌ 
వాసిగం బంపు చాతని కృపాపరిపాకము గోరి సారెకున్‌. 


ఇట్లు సేవించిన యొకించు కేని వాండు 
పూనిన జగత్రయీహింస మానం బోండు 
కూళ మేలునం దనబుద్ధిం జాలుకొనునె 
తనకుం దగినట్టిమాజుం గీడుననె గాక. 
వేసి కెంజిగుళ్ళు వేల్పుంగన్నాల కేలు 
కరముం గనికరంబు గదురం జిరుము 
నట్టినందనంపుంజెట్టుల కతగాండు 

చీలి కూలు టెజుంగం జెప్పినాండు. 


అదయతం జెబివట్టి నసుర 
సుదతులు స్వాశ్రువులం గురియు సురటీలను వీ 
చెద రతనికి నిదురించెడు 

నదనున నిశ్వాసతుల్య మగుగాడ్పులతో. 


శతపత్రమిత్రహయఖుర 
హతిచే నుగ్గయిన కాంచనాద్రిశిరస్సం 


33-37 


38 


39 


40 


41 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 55 


తతిం బెటికి తెచ్చి యాతండు 
కృతకాద్రు లొనర్చెం దనదు గృహదేశములన్‌. 42 


చద లేజున దిగ్వారణ, మదకలుషంబైనజలము మాత్రము దక్కెన్‌ 
దుద కిప్పు డతని బావులె,కద బంగరుందమ్మి పైరుగములకుం దావుల్‌ 


ఆకాశయానపథములు, ప్రాకటముగ నతని కెదురుపడుఖీతిం జెడన్‌ 
నాకౌకసులకు నానా, లోకాలోకనవినోదలోలత దూలెన్‌. 44 


క్రతువులందు యజ్వతతి మాకు నిడు హవ్య 

ముల నితండు మాయ మలయం గొనుచుం 

గన్నులార మేము గనుచుండ మా వీతి 

హోత్రముఖము వలన నుండి పెటికి. 45 


శతమన్యుని చిరకాలా 

ర్జిత మగుసత్మీర్తిమూర్తిం జెందినగతి ను 

న్న తురంగమపతి నతులో 

న్నతి నుచ్చైశ్రవము నతండు నాంచికొనె వెసన్‌. 46 


వేయేల క్రూరుం డై తగు 

నా యసురుని యందు మా యుపాయము లెల్లన్‌ 

బోయె గొజమాలి పటుతర 

జాయుగణ మసాధ్యసంధిజాద్యమున బలెన్‌. 47 


అస్మదీయమౌ జయాశ కాధారంబు 

విష్ణుచక్ర మతని వీంకం దాయి 

ప్రతివినిహతింబేసి బలుమంట లెగయంగం 

బతక మగుచు నతని కుతుక నతి౩. 48 


ఐరావతజైత్రము లగు 

నారక్కసు కరులు పుష్మలావర్తకము 

ఖ్యోరుతరముదిరములపై 

వారక నేం డభ్యసించు వప్రక్రీడల్‌. 49 


కావున దేవ! వేడెదము (గ్రక్కున రక్కసు రూపుమాపంగా 
దేవచమూపతిన్‌ గురుమతిన్‌ సృజియింపంగ మిమ్ముం గర్మబం 
ధావళిం గోయుధర్మము మహత్తర మౌ భవబాధ మాన్పంగాం 
గోవిదులౌ ముముక్షువులు గోరెడు తీరున వారిజాసనా. 50 


28 


56 


2 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


'క్రతుభుక్‌ష్పతనావనుండగు 

నెతండు మొన న్నడుపంగా జయేందిరను దివ 

స్పతి బందా నటు దెచ్చున్‌ 

దితిసుతతతిం బాపి, యట్టిదిట్ట నాసంగుమా. 5్‌1 
అమరార్యు నయ్యుపన్యా 

సము వెంట విరించి యిడిన సత్ర్రతివాక్యం 

బమరె ఘనగర్ద వెంబడి 

క్షమం బడియెడి జడిని గెలువం గలచెలువముతో. 52 


చేకూర నున్నదీ మీకోరినది కొంత 

వడి నిరీక్షింపంగా వలయు నింక 
నీయర్ధ మెన్న మదీయసర్లక్రియ 

వలన సాధింపంగా వలను పడదు 
వర్ధిల్లి వాండు నావలనం గాన వినాశ 

మును నావలనం జెందు టనుచిత మగు 
నెసంగం బెంచిన విషవృక్షంబు నైనను 


దనచేతనే త్రుంపం దగవు గాదు 


వర మిదే వేండినది మున్ను వాండు నన్ను 
నప్పటికి వాని కొసంగితి నావరంబు 
వరముచేంగాక శమియింపందరమె? వాని 
లోకదహనో[గ మగు దురాలోకతపము. 


సమరకళాప్రవీణుండు నిశాచరకుంజరుం డాహవాభిలా 

షమునం గడంగి వచ్చినను శక్యమె యాతని నోర్వ నేరికిన్‌ 
సముచితపాత్రముక్త మగుసామజదైత్యవిదారివీర్యలే 

శమునకుం దక్క నీభువనజాలమునం బరికించి చూడంగాన్‌. 57 


ఆ విభుండు తమోవార్ధికి 
నావలిదరి నెప్పుగొన్న యరిది వెలుం గౌ 
భావింపం జాల మతనిప్ర 


భావవిభూతిని రమాధిపతియున్‌ నేనున్‌. 58 


అతులతపః స్లిర మగుపశు 
పతిచిత్తము మీ రుమానుపమరమణీయా 


53-56 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


కృతిచే నాకర్షింపుండు 
క్రితిపయి సూదంటురాతిచే నుక్కు బలెన్‌. 


ఇరువుర వీర్యముం దాల్పంగ 

నిరువురె చాలుదురు చాల రింక నెవ్వరు; న్స 
శ్వరువీర్యమా యపర్ణయు 

నరు దగుమద్వీర్య మతనియమ్మయతనువన్‌. 

ఆ యకలంకునాత్మ సుతు డై జనియించి సుపర్వవాహినీ 
నాయకుడై సురారికులనాథుండు మున్‌ జెజ గొన్నదేవతా 
తోయజప[త్రలోచనలు దువ్వక పోవం, దదీయకైశ్యముల్‌ 
వాయక కట్టినట్టి జడలన్‌ విడిపించు బరాక్రమోన్నతిన్‌. 


అని యిట్లు నళలినసంభవుం 
దనిమిషగణములకుం దెలిపి యంతర్జితుండై 
సన వారు నజుని యానతి 

మనముల నునుచుకొని చని రమరవరపురికిన్‌. 


అందునకుం దగు నని సం 

క్రందను(డు సుమాస్తు నెంచి కార్యాతురుండై 
తొందర గొని యినుమడి రయ 

మందిన తన డెందమందు నతనిం దలంచెన్‌. 


తరల. అలరు విల్లొర యప్పు బల్వగలాండ్ల కన్ఫామలందముల్‌ 


తే.గీ. 


గలుగుకోపులసింగిణిన్‌ రతికంకణాంకనిజోజ్ఞ్వల 
ద్దళమునం దిడి చూతపల్లవకాండ మాత్మసహాయుండా 
నలవసంతుని కిచ్చి చేరె బలారి నంజలిధారియి. 


విదితాగమాంతమర్మా! సదమలదానామృత ప్రశమితార్దిసుధీ 


థ 


హృదరుంతుదా ర్తివర్ధి, ష్టుదైన్యవిషమేర్శ్మ! సోమసుందరశర్మా! 


ఇది సురవిరించిసంవాదకృతి ద్వితీయ 
సర్గ వరకూచిమంచివంశ్యమణి సోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 
సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 


57 


59 


60 


61 


62 


63 


64 


29 


శ్రీః 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
తృతీయాశ్వాసము 


శ్రీకంఠచరణకమల 
(ప్రాకటభ్భంగాయమాన భావా! ధృతినా 
కౌకోగ్రావా! మోహా 

సోకవనీదావ! సోమసుందరదేవా! 


అవధారు సురోక్తివనా 
(గ్రవిహృతికృతి కాళిదాసకవిసింహపదాం 
కవితత్యనుసృతివిరతాం 
ధ్రవచస్తతి నవలికత వినతితో వినుతున్‌. 


ఆ యరవిందసాయకునియందు బలాసురహర్త నేత్రముల్‌ 
వేయును బర్వె నొకృపరి వేల్పుల నందజ వీడి గౌరవ 

శ్రీ యొకచాయనే నిలువరింపదు రాజుల కాగితావలిన్‌ 
'బ్రాయముగాం బ్రయోజనపరంబులు కావుట వారి చిత్తముల్‌. 


అతిశయితానురక్తి నమరాధిపుం డిచ్చటం గూరుచుండు మం 
చతనికిం జో టొసంగిన నిజాగ్రసమున్నతపీఠసన్నిధిన్‌ 
బతికృతమౌ ననుగ్రహము భక్తియుతిన్‌ శిరసావహించి యే 
కతమున నాతం డిట్లు పలుకం దొడంగెన్‌ దివిజాధినాథుతోన్‌. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 59 


పురుషవిశేషముల్‌ దెలియు ప్రోడవునీకు జగత్రయంబునం 

దిరవుగం జేయంగాం దగిన దెయ్యది? చయ్యన నానతిమ్ము కిం 

కరు నను నెమ్మదిం దలంపంగాం బ్రకటం బగునీభవత్మృపాం 
కురము నియోగవారి నిడి గూరిమి బెంపు నిలింపచంద్రమా! 8 


తెలుపు మెవండు, దేవ! భవదీయమహామహనీయమౌ పదం 
బలఘుతపంబునన్‌ గొనంబ్రయత్నము సేయుచు నీయసూయ న 
గ్గలముగం జేయువాండతనిం గన్గాను నేం డిదె నాదుసంహితో 
జ్ఞ్వలశర మౌ శరాసనము శాసనముం దలం దాల్బం జేసెదన్‌. 4 


జనిమరణాదిఖేదముల సారెకునున్‌ బడ లేక భీతుండై 

యనుగతముక్తి మార్లు డగునాతండెనండు భవద్విరోధి? వాం 
డనిశము వాలుంగంట్ల చెలువౌవిడి త్రిప్పుల నొప్పుబొమ్మలన్‌ 

దనరు చలద్దగంచలగుణంబుల బద్దుం డగున్‌ మదాజ్ఞచేన్‌. ర్‌ 


అనిమిషరాజ! చెప్తుమ నయాగమశిక్షను శత్రుచేతనే 
యెనసిన యేభవద్రిపుని బుక్టము ధర్మము రాగదూత నే 


ననిపి క్షణంబులోం జెజితు; నగ్గలపుంబెనుపారువెల్లి నె 
ట్టనం దటినీతటంబు లొకటం బడం గూలుచునట్టి చాడ్పునన్‌. 6 


అతులపతివ్రతాత్వనియమాధికనిష్టురకష్ట మొందు నె 

వ్వతె నతిలోలుపం బగు భవన్మతి మోహనరూపవిభ్రమో 

న్నతిమెయిం జొచ్చినట్టి యెలనాంగను గోరెదు సిగ్గు వీడని 

కుతుక భుజాలతల్‌ వెనంచి కూర్మిందనంతం గవుంగిలింపంగా? 7 


కోరిక మీఅ వేజొకతెం గూడిన నేరమి నెంచి యల్క నే 

వారిజగంధి పాదముల వ్రాలిననిన్నుం దొలంగంద్రోచె? నా 

నీరజనేత్ర గాత్రలత నేం డిదె చూడుము గాఢవిప్రతీ 

సారము బారికిం గిసలశయ్యనె దిక్కని డాయం జేయుదున్‌. 8 


మదిని గలంక దక్కుము శ్రమం బటి శంబము నుండ నిమ్మింకన్‌ 
ద్రిదిశవిరోధులం దెవని ధీరవరేణ్య మదీయతేజిత 
(ప్రదరపరంపరల్‌ భుజపరాక్రమ మాజడి వుచ్చి యలచే 

నదరెడు వాతెజిల్‌ గల లతాంగులకున్‌ వడంకింతుం జెప్పుమా. 9 


అనిమిషనాథ! నీదగుదయన్‌ సుకుమారతరప్రసూనసా 
ధనుండనె యైన నే నొకలతాంతబుతూద్వహు సాయ మందినం 


30 


60 


కూచిమంచి సాంబశివకవి 


తనె ధృతిహీనుం జేయుదు పినాకధనుర్ధరుండౌ గిరీశు నై 
నను నన నెంతవార లింకనాకుం బరుల్‌ బలువిల్లుందాల్బరుల్‌. 


అనవుడు తారం దొడనుండి డించి య 
ల్లనం బదపీరికిన్‌ లలి నలంకృతి సేయంగ నుంచి మేఘవా 
హనుం డట జింతితార్థఘటనామితచాతురి నుగ్గడించు నా 
ఘనసుమనోధనుర్ధరుసీ గాంచి సమంచితరీతి నిట్లనున్‌. 


ఈయెడ నీవు పల్మినవి యెల్లను మిత్రమ! చెల్లు నీయెడన్‌ 
నా యిరువాండికైదువు లనన్‌ శతకోటియు నీవ యందు వ 
జ్రాయుధ మెన్న వ్యర్థము తపో9_నుపమానతనుత్రధారులం 
దేయెడ నైనం జొచ్చి పని యెంతటి దైనను దీర్చ నీక యౌ. 


మనమున నీదు శక్తిగరిమంబు నెజింగినవాండం గాన నే 
ననితరసాధ్య మౌపనికి నంపెద నాసరివాని నిన్‌ జనా 
ర్దనుండు మహామహీభరణదక్షుని గాంగ నెతింగి శేషు ని 

ల్పును గద స్వీయకాయభరమున్‌ దగం దాల్చ్బ ననల్పతల్పతన్‌ 


పటుగతి “మామకాస్త్రములు పర్వంగ నోపును శర్వుపై” నటం 
చిటు లను టీవు మాయరిదికృత్యము నొయ్యనం దీర్చ నియ్యకా 
న్నటె యింక నయ్యె; నియ్యెడ బలాధిక వైరులు యాగభోజనుల్‌ 
ఘటనము గోరుకార్య మిదె గాంగ నెజుంగుము శంబరాంతకా! 


అది యెటు లన్న శాత్రవజయార్థము గోరుచు నున్నవారలీ 
(తిదశులు దండనాథు హరుతేజముచే జనియించునట్టి బ 
ల్లిదు నలశూలపాణియు లలిన్‌ నిజమంత్రములన్‌ న్యసించుచున్‌ 


బొదలెడు బ్రహ్మనిష్ట మదిం బూని భవత్ర్రదరైకసాధ్యుం డై. 


అచలసమాధినిష్టుం డగు నాశితికంఠునకుం బవిత్ర యౌ 
నచలకులావతంసుతనయామణిపై రుచి కల్లం జేయంగా 
నచిరగతిం గడంగు సతులందు మం 

బ్రచుర భరంబు దాల్చ్ప నితరల్‌ తగ రంచు విరించి మున్ననెన్‌. 


జనకు ననుజ్ఞచేత నలశైలకుమారియు నిప్పు పర్యుపా 

సన మొనరించుచున్న యది చారునగోపరిదేశవాసి యై 
ఘనతప మాచరించు కజకంఠున కంచును నప్పరోముఖం 
బున వినువాండ వా రచటం బూని చరించుట నాకు వేగు లై. 


10 


11 


12 


13 


14 


16 


17 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


కాన జయంబు గైకొనుట కై చను! చేయుము! దేవకార్యమున్‌ 
గానయి యున్నదీ యరిదికర్ణము వేటొకకారణంబుచే 

నైనను గోరి యుండు నిను నగ్రిమహేతువు గాంగ; విత్తుచేం 
గా నయి యున్న మొల్మకును గావలె నీరము మొల్చునంతకున్‌. 


అమరజయాభ్యుపాయ మగు నంబరకేశునియందు బాణపా 
త మని వచింప నీయదియె ధన్యుండ వౌదు దలంప నీవు; లో 
కమున న దెంతవిశ్రుతము గానిది యైన ననన్యసాధ్య మై 
యమరుపనిన్‌ బొనర్చినం గదా! కన నేర్తురు కీర్తి పూరుషుల్‌. 


ఈయది కోరువార లన నీయమృతాశను; లెన్నం గార్యమా 
శ్రేయము ముజ్జగమ్ములకుC జేయుట యన్న నదీనవృత్తిగా 
నాయతచాపదండమున; నద్దియుం గాదతిఘాతుకంబు నౌ 
రా యిటు లుండంగావలెం బరాక్రమ మన్న జగన్నుతంబుగాన్‌ 
సారసబాణ! యీ ఘనవసంతుండు నీసహచారి గాననె 
వ్వారును గోర నేమిటి కవశ్య మగున్‌ సహకారి నీకు నా 
కారణ సేయంగా నెవరు గావలె నారయంగా సమీరణున్‌ 
(బేరణ మీవు వహ్ని కొనరింపంగ ర మ్మని వేగిరమ్మునన్‌. 


ఆదృతి వల్లి యంచుం బ్రభునాజ్ఞ దదర్చితమైనమాల్యమ 
ట్లౌదలం దాల్చి పొంగుచు బయల్‌ వెడలెన్‌ విరివింటిజోదు; జే 
జేదొరయుం జెలంగి సురసింధురమున్‌ జమురం గరోరతా 
శ్రీ దయివాజునట్టి తన చే నిమిరెన్‌ దగ వాని నెమ్మెయిన్‌. 


ఆతం డటన్‌ నిజప్రియవయస్యుండు మాధవుండున్‌ మనంబునన్‌ 
భీతిలు నారతీసతియు వెన్మానం దీర్చెద దేవకార్యమున్‌ 

ఖ్యాతిగ దేహపాతమున నైన నటంచు సునిశ్చితాత్ముండై 
శీతనగంబుపై నజినచేలు తపోవనభూమికిన్‌ జనెన్‌. 


అంతం దదాశ్రమంబున యతాత్ములు మౌనివరుల్‌ చరించునే 
కాంతతపస్సమాధికి నికామవిరోధియుం జిత్తసూతి క 
త్యంతమదాస్పదంబు నగునాకృతితో విడిసెన్‌ వసంతభూ 
కాంతుండు గాన నంతట శుకప్రకరాది చమూసమేతుం డై. 


సమయము దప్పి తిగ్మరుచి చాగినదౌ తనపొందు వీడుచున్‌ 
బ్రమ యెనయం గుబేరపరిపాలితయౌ దెస జెందం బోవు చం 


61 


18 


19 


20 


21 


22 


23 


24 


31 


62 


కూచిమంచి సాంబశివకవి 


దము దలపోసి డెందమున, దక్షిణ యైనవరాశ గంధవా 
హమును వెలార్చెనుమ్మలిక నయ్యెడునూ రన నెమ్మొగమ్మునన్‌ 


కలుకులు గిల్ముటందియలం గ్రాలుపదంబులం దన్నకుండనే 
లలి మొదలంటంగా నలరులన్‌ దలిరాకులతోడం గూడ మం 
జులగతి నీనె నొక్మమొగిం జోద్య మెసంగ నశోకపాదపం 
బలరెడు తత్రశస్తకుసుమావసరాగమమందు నేర్చుతోన్‌. 


ఆమనిశిల్సి లేందలిరుటందపుజిక్కలతోడం గూడం, (గొ 
మ్మామిడిపూజిరా పరిసమాప్త మొనర్చుచుం, జేర్చె దానిపైం 
గామధునుష్ము నామమునం గాలెడుమేలగువాలుంబోలె సు 
శ్యామలకోమలాంగరుచిసంగతతుందమిళిందబ్బందమున్‌. 
పెం పగువర్ణపుంబసకుం బెట్టిన పేరయినట్టి కర్ణికా 
రంపుంబ్రసూన మారయం గరంబు మనంబు విచారవారిధిన్‌ 


ముంపు గనంగం జొచ్చి నదిపోలుం గదా, గుణబృ్బంద మెందును 


న్నిం పెనయింపం బోదరయ నీరజసంభవు చెయ్బి పల్మరున్‌. 


కర మవికస్వరంబు లయి కందువుంజందురువంపుసొంపునన్‌ 
గురుతరరక్త కాంతిరమ గూరిన మోదుగ మొగ్గచాల్‌ తగెన్‌ 
సరసవసంత కాంతనవసంగత లౌచుం జెలంగు కాననేం 
దిరలు వహించు నూత్నరమణీయనఖక్షతపాళిపోలికన్‌. 


తగిలిన తేంటు లన్న లలితంబగుకాటుక వ్రాంతసొంపులన్‌ 
సొగసుగం జిత్రమౌ తిలక శోభ మొగంబున మించం గొల్చి లే 
దొగపగవాని కెంపుజిగితోం దులయౌ రుచిపెంపు మావిక్రొం 
జిగురుమెజుంగువాతెజకుం జేరిచె మాధవలక్ష్మి నేర్చుతోన్‌. 


హరిణకదంబకంబులు, ప్రియాళుసుమస్తబకాళినుండి బి 
ట్టురులు పరాగముల్‌ గనుల నొత్తుగం గప్పంగం, గారుటాకులన్‌ 
మరమరలాడ వీడెడు ద్రుమంబుల నొప్పు వనంబులందుం గ్రు 
మృరె నట, ధీరమారుతుని మార్మొనుచున్‌ మదవైభవంబునన్‌. 


లలితరసాలకోమలదళంబులమేంతం గషాయకంఠతన్‌ 
జెలంగెడు గందుంగోయిల రచించుసమంచితకూజితంబు డం 
బులు పచరించెం, దొయ్యలులు పూనిననెయ్యపుంగిన్న మచ్చరం 
బులు తొలంగింప జాలు బలుపూవిలుతాలుపుటేని యానయి. 


25 


26 


27 


29 


30 


33 


34 


2 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 63 


కడవ హిమార్తి, వీడ్శాలిపి కప్పుడుమైనము, నైజకాంతి నిం 

పడరెడు మోవులం దగి, వెలారిచి కుంకుముంబూంత, తెల్వింగు 
ల్మెడు వదనంబులం బొదలు కిన్నరకాంతల పత్రలేఖలం 

దడు గిడెం జిట్టిముత్తియపుటందపుం జెమ్మటబొట్టు పుట్టుకల్‌. 35 


క్రమ మటి యి ట్లకాలమునం గ్రాలెడునట్టి మధుప్రవృత్తి సం 
యమివరు లంబరాంబరవనాంతరమందిరు లంతం గాంచి, డెం 
దముల మహత్తరశ్రమమునన్‌ మరలింప సమర్గు లైరి య 

త్నమున సుదుస్తరంబు లగు తద్వికృతుల్‌ ధృతితో నడంచుచున్‌. 36 


సురుచిరలీల నెక్కిడిన సూనశరాసము పాణిం బూని, తా 
మరసశరుండు తద్వనికి మంజుగతిన్‌ రతితోడ రాంగ, ని 

ర్భర మగునట్టి (గ్రేమరసభారముతోం దనరారు భావమున్‌ 

బొరి వివరంబుగా సలుపం బూనెను జంటలు మేలుచెయ్యులన్‌. 37 


ప్రియ ద్రావి విడిచిన విరిదేనె దా నదే 
సుమపాత్రమున మధుభ్రమర మానె 
తను నంటం గనుదోయి పెనుహాయి గనుం మూయు 
హరిణి కొమ్మున గోకె హరిణవరము 
కడురక్తిం దమ్మి పుప్పొడి తావి పుక్కింటి 
జల మిచ్చిం గరిణి కుంజరవిభునకు 
సగము దిన్న బిసం బొసంగి గారవించెం జ 
క్కవపుల్లు తనదు మక్కువ చెలువను 32 


పొడములేం జెమ్మటని సుంతపొక్కు గండ 

పత్రముల నొప్పి, సుమమద్యపానఘూర్ణ 

మానలోచన మగు తన మగువ మొగము 

ముద్దులిడెం గిన్నరుండు గీతముల నడుమల. 38 


నెరవిరిగుత్తి మొత్త మనునీ టగుగుత్తపుగుబ్బలుబ్బ, న 
బ్బురపుమెటబుంగుంగెంజిగురుమోవులతో డిలతాంగనామణుల్‌ 
వరతరులన్‌ మనోజ్ఞగతి వంగినకొమ్మ లటన్‌ బుజమ్ములన్‌, 
గురుతరరక్తిం గౌంగిళులం గూరిచి, రామనిశక్తి యేమన్‌. 89 
ఆననకారు మీటు నపు డచ్చరగాణల మేలు గానముల్‌ 

వీనులం జొచ్చినన్‌ హరుండు వీడక యాత్మను నిశ్చలానుసం 


64 


కూచిమంచి సాంబశివకవి 


ధానము సేయు చుండె; నొక నాంటికి నైన జితాత్ము లూను న 
న్యూనసమాధింబోనడవ నోపునె సుంతయు నంతరాయముల్‌. 


ఉరుతరరోషవిస్మయము లొల్మంగం జూచుచు నందియున్‌ మహే 
శ్వరు పొదరింటిగుమ్మమున వామకరార్పిత హేమవేత్రుం డై 
స్థిరమతి నిల్చి వక్రమునుం జేర్చిన చూపుడు వ్రేలిసన్నచే 
దొరంకొని యాన సేసె ప్రమథుల్‌ ధృతిచాపల మొందకుండంగన్‌ 


కదలని మ్రాంకులన్‌ మెదలంగా ధృతిం బూనని తేంటిమూంకలన్‌ 
వదనము విప్పి పల్మందెగువన్‌ దిగ నాడిన యండజాళులన్‌ 
బదచలనంబు లేని మృగపాళులం దాలిచి కాన వాని బ 

ల్ముదల దనర్చిం జిత్రమునం బొల్పుగ వ్రాసిన కాననం బనన్‌. 


సుమశరుం డంతం బైనములం జు క్కెదు రౌ దెస నట్లు వానియు 
(గమయిన దృక్షృసారమును [గ్రక్క్మునందక్కుచుం బ్రక్కలందు సాం 
ద్రముగ నమేరుశాఖలు పెనంగొన నొప్పుచు భూతనెత ధ్యా 


నమునకుందానకం బయి దనర్చు నికుంజముం జొచ్చెం జెచ్చెరన్‌. 


అల వెడవింటిదంట, తన కంతము చెంతకు రా నితాంతమున్‌ 
విలసితదేవదారుప్పథివీరుహమూలవితర్జిమీందం, బ 
ల్వలనగునట్టి బెబ్బులికళాసము పైం దగం గూరుచున్న ని 
ర్మలినతపస్సమాధిపరమస్థిరగాత్రుం గనెం దినేత్రునిన్‌. 
వరవీరాసన భాసురస్థితి లసద్భాహాగ్రముల్‌ వంచి, సు 

స్థిర మై, తిన్ననిదైన పూర్వతనుయప్టిన్‌ జక్క నిక్కించి, ప్ర 
స్ఫురదుత్సుల్లబిసప్రసూనముపసన్‌ బొల్పారు నంకాగ్రమం 
దరుణోత్తానకరద్వయం బునుచు యోగారంభునిన్‌ శంభునిన్‌. 
సిగబందాఫణింజుట్టి కట్టంగం, గడున్‌ జెన్నార నత్యున్నతం 
బగుచున్నట్టికపర్ద మొప్ప, నిరుషేటై వీనునన్‌ వేల న 
క్షగుణంబు, న్గకకాంతిసంగతి నతిశ్యామాభిరామచ్చవిన్‌ 

దగు కృష్ణాజిన మంచులన్‌ ముడిచి మెనం దాల్బుమౌనీంద్రునిన్‌. 


నిర్వర్నోద్యమ మైన నీరదమువన్నెన్‌, నిస్తరంగప్రభా 

నిర్వక్రం బగునట్టి నీరధివలెన్‌, నిర్వేపమానద్యుతిన్‌ 
నిర్వాతోర్వి నెసంగుదీపము క్రియన్‌ దీపించు రూ పొందంగా 
సర్వప్రాణమరున్నిరోధి యగు నిస్తంద్రున్‌ వినీతేంద్రియున్‌. 


40 


41 


42 


44 


45 


46 


47 


48 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


నయన(బ్రహ్మకపాలమధ్యవిలసన్మార్లానుసారంబుగాం, 
(బ్రయత(బ్రహ్మబిలంబునన్‌ వెడలు సాంద్రజ్యోతిరంకూరసం 
చయపుందైక్ట్యభరంబుచేత నిజరాజన్మస్తకాగ్రస్తనం 
ధయశీతాంశుమృణాలజినృదులతన్‌ వాడించు చున్నాత్రనిన్‌. 


నవ సంఖ్యాకము లైనద్వారములవెంటన్‌ సంచరింపంగ న్స్‌ 
క, వెసన్‌ ద్రిప్పి, సమాధిచే వశముగాం గావించి, చిత్తంబు శాం 


తివిభూతిన్‌ హృదయంబునన్‌ నిలిపి; యేనిన్‌ జ్ఞానులూహింతు రం 
తవిదూరుం దని యట్టితన్నుం దనలోం దాం జూచుచున్నాత్రనిన్‌. 


అనుపమదివ్య తేజమున నట్లు మనంబున కైనం గాని చు 
ల్మనం గన రాక యున్న తిగకన్నులదేవరం జేరి, కాంచి, మిం 
చిన వెజచే వడంకుతనచే విడి జాటినవిల్లు నమ్ము నై 


65 


49 


50 


నను దెలియంగం జాలండు మనఃప్రభవుం డిసుమంత యేనియున్‌. 51 


అంత నితాంతమున్‌ సమసి నట్టిది గాం గనిపించు కంతువి 
క్రాంతి దనూవిలాసమునం [గ్రమ్మజంగాం బ్రదికింపం బూనిన 
ట్లింతులమేలుబంతి యచలేంద్రకుమారిక చేర వచ్చెంద 
న్నింతయుం గూర్శి వెన్మానంగ నిర్వురు కాననదేవతామణుల్‌. 


సలలితపద్మరాగముల జాను హసించు నశోకసూనముల్‌, 
దళుకుంబసిండిక్రాంజిగిదొలంకు హరించెడుగోగుంగ్రొవ్విరుల్‌, 
తెలివి నెసంగి ముత్తెసరి దీ టగు వావిలి పూలు; నిట్లు చె 
న్నలరువసంతసూనవిచయ మ్మనుసొమ్ముల నెమ్మె దాల్చుచున్‌. 


ఘనతరనిస్తులస్తనయుగంబు భరంబున నించుకంత వం 
గినగతిం దోంప, లేతవినుంగెంపుంబసన్‌ దులకించు నంశుకం 
బును మెయిందాల్చి పొల్చిం బరిపూర్ణసుమస్తబకావనమ యె 
తనరి చరించు పల్లవవితానము తోడి లతామతల్లి నాన్‌. 


సారసమార్గణుండు తనచక్కెరవింటికి మాజునారి గా 
నేరుచు నంచుం దా నెటింగి నిల్ప్చె ననన్‌ బలుసౌరుమీటులీ 
లారశనోత్తమం బయి యెలర్చెడు కేసరసూనమాలికన్‌ 
జారుకటీయుగంబు దిగ జాజంగ నెత్తుచు సారె సారెకున్‌. 


కమ్మనియూర్పుందావి నెసక మ్మగులోభముతోడం బక్వబిం 
బమ్మననొప్పు మోవిదరి వారక [ద్రిమ్మరుగండుందుమ్మెదన్‌ 


52 


53 


54 


ర్‌ర్‌ 


33 


66 


కూచిమంచి సాంబశివకవి 


బమ్మినభీతి పేరిమి క్షణక్షణమీక్షణముల్‌ నితాంత లౌ 
ల్యమ్మెనయన్‌ విలాసకమలమ్మునం జోపుచుందేపతేపకున్‌. 


ఎచ్చటం గాని యొచ్చె మొకయించుక యేనియు లేని మేనితో 
వచ్చెడుమచ్చెకంటి.6 దనపైందలి కైనను సిగ్గువచ్చు బ 

ల్మె చ్చగుసౌరు గల్లినచెలిం గని మారునికిన్‌ జితాత్ముం డౌ 
చిచ్చజకంటియందు నిజచింతితకార్యఫలేచ్చ క్రమ్మటిన్‌. 


గారియు నయ్యెడన్‌, దనకుం గాంగల పెన్మిటియౌ కిశోరనీ 
హారమయూఖమౌళి ప్రతిహారము సేరె; నతండునున్‌ నిజో 
దారసమాధిచేతం బరమాత్మ యనం జనునట్టి లోన వె 
ల్లారెడుదొడ్డజోతిం గని యప్పుడె యూజటంగాంచె నిమ్ములన్‌. 


అటుపై నాపరమేశుండున్‌ ఫణిపతిప్రాంచత్సణాగ్రాళిపై 

నెటు లెట్లో తనక్రిందిభూమివలయాహీనాంశమున్‌ బూన్చుచున్‌ 
బటుశక్తిన్‌ గడు మెల్లమెల్లంగ నిజప్రాణానిలన్రేణి నె 

ప్పటియ ట్లాడంగ, వీడనాడె దృఢమౌ పర్యంకబంధస్థితిన్‌. 


అతనికి మొక్కి నంది తుహినాచలకన్యక తన్నుం గొల్వ నా 
దృతి నట వచ్చి యున్న విత మేర్ప్చడ దెల్పుడు, బొమ్మపాటుచే 


నతండు లతాంగికిన్‌ సమయ మయ్యెడ నియ్యంగ నియ్యకోలు సూ 


చితముగం జేయ, నందియును జెచ్చెరం దెచ్చెను లోని కచ్చెలిన్‌. 


ఆ తలిరాకుంబోండిచెలు లామనియం దలరారుపూవులన్‌ 
లేంతచివుళ్ళతోం గలిసి నివ్వటిలన్‌ దమకేలుందమ్ములన్‌ 

బ్రీతిని గోసి తెచ్చి యలమిక్కిలికన్నుల వేల్పు పాదకం 
జాతయుగంబుమూలమునం జల్లిరి మున్మును జోత సేయుచున్‌. 


చలిమలపట్టియున్‌ దనదుచామనిముంగురులందుం దాల్బంగా 
నలరునవద్రుమోత్సలలతాంతము జాజంగం గర్జపాళి రా 
జిలుతలిరాకు వీడం, గడుంజెన్నవునాదలచే వృషాంకు మం 
జులచరణాంబుజంబులకుం జొకృపుబత్తి యెసంగ (మొక్కినన్‌. 


పరకాంతావిముఖాత్ముం డైనపతి సంప్రాప్తించు నీ కంచు, నీ 
శ్వరుండున్‌ సత్యమె పల్మె దీవనగ నా శైలేంద్రసత్పుత్రికిన్‌ 
బరంగున్‌ దా నది యట్లె లోకమున, నెన్నం డైన భిన్నార్థవి 
స్ఫురణం జేసెడునే మహాత్మముఖసంభూతాగ్ర్యవా(గత్నముల్‌. 


56 


57 


ర్‌రి 


59 


60 


61 


62 


63 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 67 


అంగదం గాముండున్‌ దనకు నంపజ న ప్టడరింప వేళ యం 

చుం గణియించుచున్‌ మిడుత చొప్పునం జిచ్చు చొజంగం గోరుచున్‌ 
బంగరుగట్టువింటిదొర పై గుటి వెట్టి యపర్ణ ముంగలన్‌ 

సింగిణినారిం బట్టి పెనచెన్‌ వలచేతను మాటిమాటికిన్‌. 64 


ఆవల నద్రికన్యకయు నర్పణం జేసెం దపస్వియౌ మహా 

దేవునికిన్‌ దివాకరుని దీధితులన్‌ దగ నెండివట్టివౌ 
దైవతనిమ్నగాకనకతామరసంబుల లోని పూసలన్‌ 

దావల మొప్పుం గూర్చి యరుణద్యుతి తావల మైనకేలుతో. 65 


దానిం గైకొనం జూచె భక్తజనవాత్సల్యంబునన్‌ శంభుం డా 

లోనన్‌ సూనశరుండు వింటం దొడిగెన్‌ లోకత్రయీజంతుసం 
తానానూనమనోబ్ధిలీనధృతిగో త్రచ్చేదనావంధ్యవి 

జ్ఞాన బ్రీజితవజ్రిశస్త మగునాసమ్మోహనాఖ్యాస్తమున్‌. 66 


హరిణాంకుం డుదయింపంగాం గడంగుచో నంభోధియుం బోలె నీ 
శ్వరుండున్‌ సుంత ధృతిన్‌ గలంత వడి పర్వం జేసె నున్దూపులన్‌ 
బరువంపుంజిబుదొండుపండుదొర యె భాసిల్లు కెమ్మోవితోం 

గర మొప్పారు శిలోచ్చయప్రియసుతాకమ్రాననాబ్దంబునన్‌. 67 


పులకిత మౌటచే నెసంగం బూచినకోమలనీపభూజముల్‌ 

బలెం దులకించు నంగములు భావము నెంతయు వెల్లడింప, న 
య్యలికులవేణియుం దిరిగి యడ్డముగా నట నిల్చి యుండెం జూ 

పుల మలంగింప సిగ్గుమెయిం,బొల్పునంబొంపిరివోవు మోముతో 68 


భవుం డటపై వడిం గలంగం బాజుహృషీకచయంబుం (గ్రమ్మజన్‌ 
దివిరి వశీకృతేంద్రియతం దేజిచి బల్మిని జిక్కంబట్టి చి 

త్తవికృతికిన్‌ నిదానము నిదానముగా నరయంగం గోరి, ది 
గ్వివరవితానమందు6 బజపెన్‌ సవిమర్శత తోడిచూడికిన్‌. 69 


కనె నామిక్కిలికంటివేల్పు వలనౌకన్నుంగొనం జేర నుం 

చిన కేలుంబిడికింటితో, నతభుజాశీర్షద్వయీకాంతితోం 

దనరన్‌ గుంచినవామమౌ పదముతో, దైవాణఖంజక్రాకృతిన్‌ 

గననౌ సింగిణితోడ నేయంగృతసన్నాహున్‌ బ్రసూనాంబకున్‌. 70 
అలఘుస్థేమతపోవిఘాతమున, హెచ్చైనట్టికట్టల్మతోం 
గలితభ్రూకుటిభీమమై, గన నశక్యం బైనవక్రంబుతోం; 


34 


68 


కూచిమంచి సాంబశివకవి 


(బలయార్ముం దలంపించుధూర్ణటి లసత్సాలాక్షియందుండి వే 
నొలికెం గీలి యతర్మితంబుగ నితాంతోజ్ఞాల మై క్రాలుచున్‌. 71 


ఏలా మానుముమాను మాగ్రహముస్వామీ యంచుంబ్రార్థించు వా 
క్యాళుల్‌ దేవముఖోదితంబులు దివిన్‌ వ్యాపించు నాలోన నా 
నీలగ్రీవలలాటద్భగ్గనితవహ్నిజ్వాల నాభీలమౌ 

లీలం గాలెను దుంటవిల్తుని యొడల్‌ వే భస్మశేషంబుగా. 72 


అతితీక్షాఖిభవంబుచేత నుదితం బై యింద్రియాళిన్‌ నిజో 

చితవృత్తుల్‌ మజపించు మూర్చ రతికిన్‌ జిత్తేశుం డారీతిగా 

గతుం డౌటన్‌ జనియించుశోకభరమున్‌ గానంగ రాకుండ ని 

ల్సి తనర్చిన్‌ క్షణమాత్ర మాయమకు బల్మే ల్సేయుదానింబలెన్‌. 783 


ప్రకటతపస్థిరుండు పురవైరి సమాధికి నంతరాయకా 

రకుం డగుసూనబాణు భిదురంబు ద్రుమంబును బోలె గూల్చుచున్‌ 
జకితకురంగలో చనల సన్నిధి నుండుట లగ్గు గా దటం 
చకలుషనిశ్చయింబున గణావళితోడ నదృశ్యుండై చనెన్‌. 74 


ఉమయును గౌరవోన్నతుల నొప్పెడుతండ్రి వరాభిలాషయున్‌ 
విమలమనోజ్ఞ మైన తన నెమ్మెయితీరును నయ్యె వ మృ్మటం 
చమితమనోవ్యథం దవిలి యాపయి బోంటులు చూడంగల్లు బ 

న్నము ద్విగుణింప సిగ్గు భవవంబున కెట్టులొ యేగె రిత్తయె. 75 


కవిరాజవిరాజితము : 


అపుడు పురాంతకు నల్మభయంపడి యక్షినిమీలన మంది, కడున్‌ 
గృపంగన నౌ తనయిష్టకుమారి గిరీంద్రుండు కేల, సురేంద్రు ననే 
కపమణి దంతనికామవిలగ్నను గంజలతన్‌ బలెం, గైకొనుచున్‌ 

జపలగతిన్‌ మెయి సాగంగ సోగగం జక్కం జనెన్‌ దనజాడ వెసన్‌. 


మత్తకోకిల. 
సోమసుందర! ధైర్యమందర! సూరిలోకపురందరా! 
వామదేవమృగేంద్రపాలితభవ్యమానసకందరా! 
భూమిదేవముఖాశ్రితామృతభో జనార్పణచాతురీ 
హేమభూభ్ళదిలానిభాత్మసతీందిరోజ్ఞ్వల మందిరా. 3 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ఇది మదనమథన మనంబడియెడు తృతీయ 
సర్గ, సత్మూచిమంచివంశ్యమణి సోమ 
సుందరకవీంద్ర వేంగమానందనాగ్ర్య 
సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 


69 


35 


శ్రీః 
ww 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
చతుర్లాశ్వాసము 
bs 
శ్రీవిశ్వేశ్వరపదరా 
జీవధ్యానైకతాన చిచ్చాంత్యావి 
ర్భావసుఖభోగి! సుకేవియ 
శోవైభవభాగి! సోమసుందరయోగీ! 


అవధారు వినయ మొప్పంగ 
వివరించెద నవలి కథ వివేకధురీణా 
కవికాళిదాససురగీ 

ర్యువతీ చేటీ కృతాంధ్రరుచిరవచథ్షీన్‌. 


అవలను మూర్చైకగతిన్‌ 

వివశన్‌ మరునింతి సాధ్వి విధి తెలిపె భరిం 
ప వశంబు గాని వెతకున్‌ 

భవనం బనం దగునవీనవైధవ్య మిదన్‌. 


బలుమూర్చ తెలిసి విచ్చిన 

తెలిగన్నులం దేణి కనియుం దెలియదు మది న 
చ్చెలి యవి కని తనియని తన 

చెలువుండు మతి కాన రాక చెల్లిన రీతిన్‌. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ఓయి! జీవితేశ! యున్నావె జీవించి 

యనుచు లేచి చూచె నతివ తనదు 

'మోల నేలం బురుషుం బోలి యుండెడు పుర 
ఘస్మరక్రుధాగ్ని భస్మ మొకటె 

కని మజల వివశ యయి ధూ 

లీని జనుగవ బ్రుంగం గౌంగిలించుచు నేలన్‌ 
దనకురులు చెదర నేద్చెను 

వనభువిం దనతోడ సరిగ వగపించు గతిన్‌. 


ఏ నీ మే నందమున జ 

గాన నగున్‌ సాటి సొగసుకాండ్రకు నది యి 
ట్రైనం గని చదియం గద నేం 

జానలు కర్మశలు గారె చట్టులకంటెన్‌. 


ప్రాణనాథ! నను నిజాయత్త జీవన 
నెనరు డించి యొక్క నిముసముననె 
అద్దుకట్టు దెంచు నంబుపూరము మహో 
త్సలినిం బోలె విడిచి పబిచి తెందు. 


సలుపవు నా కప్రియమును 

జెలువుండ! నీమనసు నొవ్వం జేయను నేనున్‌ 
విలపించురతికి నూరక 

చలమున నిటు దర్శనం బొసంగ విదేలా. 


తలంచెదొ, నన్ను వేటొకనితంబినిపే రిడి పల్ము దొట్రిలన్‌ 
విలిచెడువేళలన్‌ దయిత నే మొలనూలున నిన్నుంగట్టుటల్‌ 
లలి నకరుల్‌ దొజంగి కనులన్‌ వడిం గప్పంగ వీనుదోయినేం 


జెలువు వహింపం దాల్బుతొగచే నినుంగొట్టుటలున్‌ బొరి బొరిన్‌. 


మనమున నిల్తు వీ వనుచు మాటికి నిచ్చక మొప్ప నన్ను నీ 
వనునుడు వియ్యెడన్‌ గపట మై దెలియంబడె నన్ను నాంటికిన్‌ 
దను పెనయంగం జేసెడు విధానముగా కది నీ వనంగుండై 
నను హృదయేశ! యెట్లు రతి నాశము లే కిట నిల్చె చెప్పుమా? 


పరలోకనవాతిథి వై 
త్వరతో నీ చనినత్రోవ వచ్చెద నేనున్‌ 


71 


36 


72 


తే.గీ. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


గరము జగద్టోహ్రము విధి 
నెరపెను ప్రాణులకు సుఖము నీచేతిదె గా. 


గాటపురాత్రి చీంకటులు గ్రమ్మినదౌ పెనుబాటం బోవుచో 
మాటికి మేఘగర్ణలకు మానసమందు భయంబు సెందున 
బ్బోటుల వారికూర్మిచెలువుల్‌ వసియించెడునట్టిచోట్లకున్‌ 


10 


వాటము గాంగం జెర్పం గలవాం డింక నెవ్వండు నీవు దక్కంగన్‌. 11 


ఎజ్జి నయినచూడ్ము లింపారం ద్రిప్పుచు 
సారె సారె నుడులు జాజం జేయు 
మద్యమదము నేడు మదిరాక్షులకు వట్టి 
బూమె యయ్యె నీవు లేమింజేసి. 


అనుంగుజుట్టంబ వైననీ యంగ మిప్పు 
డంగజాత! కథాశేష మగుటంజేసి, 

రిత్త యుదయించు జాబిల్లి కృష్ణపక్ష 
మేగినను గష్టమున గాని కృశత విడండు. 
ఎట్టి నయి పచ్చ నయి మొద లింపు గొలుప 
గండుంగోయిల చాటి కాకలులం దెలుప 
నెసంగు క్రొమ్మావివిరి యేని కింతనుండి 
కజికుటమ్మగు నా మనఃకాంత చెపుమ? 


చెలువుండ నీవు నీదుపువుసింగిణికిన్‌ బహుభంగులన్‌ సము 
జ్ఞ్వలగుణకృత్వమున్‌ నెరపం బంచిన యీయెలదేంటిదాంటు నేం 
డలయక మోయుచున్నయది యక్కట ధైర్యము దెల్చునెల్లునన్‌ 
బలు దురపిల్లునాకు ననువాదముగా విలపించుసంచునన్‌. 


మిగుల సొగసు గలుగు మెయి దాల్చి దయిత క్ర 
మృజంగ లేచి పనుపు మధురమైన 

పలుకులకు నిసర్గపండిత కోయిల 

కలికి సురతదౌత్యకార్యములకు. 


తలం గడు వాంచి నీవు నను దైన్యముతోడుత వేండునట్టివౌ 
నలువుగం బుల్మలం దనరు నామెయి బిగ్గంగవుంగిలింతలున్‌ 
జెలంగి రహస్యవెళ వెల లేనిసుఖం బిడు నీదుపొందులున్‌ 
దలంచికొనంగ నూబటకు నాకును దూరము దోర మయ్యడున్‌. 


12 


183 


14 


15 


16 


తే.గీ. 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


సురతకళాప్రవీణ! కడుసొంపుగ నాతనువందు నీవు నీ 
కరసరసీరుహంబున రకంబుగం బూందటథిం గ్రాలుపూల న 
చ్చెరువుగం గూర్చి నట్టికయిసేంత యిదే మెయి నిల్చి యుండ నీ 
యరిదిహొరంగు మే నొకటె హా! కనరాదింకంగన్నుదోయికిన్‌. 


దేనికి నీ వలంకృతిని దీర్చుట పూర్ణతం జెంద కుండ నిన్‌ 
దానవవైరు లక్కటిక దక్కి తలంచిరి తాము తద్‌జ్ఞులే 
యైనను స్వార్థతత్సరత నట్టి మదంచిత వామపాడమున్‌ 
దీనిని లక్క క్రమ్మణంగం దీర్చి ముగింతువు రమ్ము సమ్మతిన్‌. 


మిడుతవలెం జి చ్చుటికి న్‌ 

తొడ క్రమ్మజ వచ్చిచేరుదుం బ్రయ! వేల్పుం 
బదంతులు జాణలు దివి నిను 

గడుకొని కడు మోహ పెట్టం గల యాలోనన్‌. 


దయిత నీ వెంబడినె వచ్చు దాన నైన 
పంచబాణునితో నెడంబాపంబడియు 

బ్రతిక నంట యొక్క క్షణమైన రతి యటన్న 
నింద కలకాలమును నాకు నేటుకొనియె. 


పెజజగంబు వోయి మటథింగిననీ కెట్టు 
లింకం గూర్తుం దుదియలంకరణము 
నుసురు నొడలుం గూడ నొక్కటం బోవనీ 
వరిగితివి తలంప నరిదిత్రోవ. 


తలంచెద వి ల్లిడి తొడపైం 

జెలువుండ నీ వమ్ము చక్కంజేయుచు నెలన 
వ్వాలయ వసంతునితోడం 

బలుకుట కడగంటిచూడ్మి బాణము గనుటల్‌. 


విరులు చేర్చి నీకు విల్లు కూర్చినయిష్ట 

సఖుడు మాధవుండు సనియె నెందు 

తనకవపుల్లు బాసి చనందప్పక మేనుంద్యజించు గువ్వ దె 
ల్సిన నెర త్రోవ బట్టి యింక వేగమె నీకురువొందు దాన నే 
నిను నలనాకలోకమున నిద్దపుంజూపుల తల్ముతాడైతల్‌ 
గనియెడువంతకంటె మును గల్లగ మామకమానసే సశ్వరా! 


73 


18 


20 


21 


22 


28 


మూ.-అహ మేత్యపతంగవర్మ ర్మనా॥ కొందజుపతం గశబ్దమునకు పక్షియనియర్థము చెప్పిరి. 


37 


74 


కూచిమంచి సాంబశివకవి 


నతండు నుగ్రకోపుం డగు శైలచాపుని 
చే వయస్యు గతినె చెందండు గద! 24 


అనుడు విసంబు పూసినఖరాగ్రము లున్న లకోరులట్లుగా 
మనమున నామెరోదనపుమాటలు నాటుకొనన్‌ వసంతుండున్‌ 
గనికర మూని కానంబడె గాఢవిపన్నత నున్నదాని నె 

య్యునిసతి నూజటం గొలుప నొయ్య రతీసతి ముందరం ద్వరన్‌. 


కని వాని నేద్చెం గడుం జెలి 

చనుంగవయవియంగ, తొమ్ము చబచుకొని వగన్‌; 

దనవారి గనంగ వనటకు 

ననువుగ ద్వారంబు తెజచినటు లౌను గదా. 26 


అనె నిటు వెండియుంబొగులుచు 

“కను మాధవ! యేమి నీదు గాదిలిచెలి క 

య్యెనా” పార్వపువన్నెలంజెం 

దినబుసి యిదె గాలిం దూలె నెబుసులు గాంగన్‌. 27 
దయ నిడు నాథ! నీదు ప్రియదర్శన మియ్యెడ నీవసంతుండెం 

తయుం గనులారంగా నిను గనన్‌ నిలు పోపక యున్న వాండు; ద 
ద్దయు నిల కుండుం గాక దయితాజనులందు మనుప్యకోటికిన్‌ 
'బియత చలింపంబోదు గద మిత్రులయం దొక లేశమాత్రమున్‌. 28 


సదయ! యితండు నీకుడిబుజం బయి దండనె యుండి కాదె దా 
మృదు వగుతూండుత్రాండును నొకించుక దాంకినం గందుసూనపుం 
బ్రదరముంగల్లునీతనుశరాసమునానతి దేవదానవుల్‌ 

మొదలుగ సృష్టి యెల్లందలంబూన నొనర్చెను నేర్పుమీజంగన్‌. 29 


చెల్లె రాం డింక నట్టి నీ చెలి, బుతువర! 

వాయుహతి నాటినట్టి దీపమటు, దాని 

వత్తి నేనైతింజూడుమా పట్టరాని 

నెగులు  బలుపొగ మిగులంగం బొగలు నన్ను. 80 


మదనుం జంపి నన్ను వదలిన దయ్యంబు 

నాండె సగము సంపె వీడ రాని 

ప్రాంకుమ్రాంకు క్రూరవనకరి కూల్చినం 

దీంగమనికి యెల్లం ద్రెళ్ళుకొబికె. 31 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


కావున బాంధవకృత్యము 

నావలిపని దీని దీర్పుమా నను వివశన్‌ 
జీవితనాథు వసించెడు 

తావునకుం జేర్చి యగ్నిదానమున దయన్‌. 


నెలతోడనె సను వెన్నెల 

జలదునితోడనె యడంగు సౌదామనియున్‌ 
జెలులకు మగ లేగిన బా 

టలె యున్నది తెలియు గద జడములకుం గూడన్‌. 


చెలువుని మేనిది యగునీ 

సలలిత మగుబూదిచేత జనుదోయికి ని 
మ్ముల రం గిడి చిచ్చున లేం 
దలిరులపానుపునం బోలెం దనువుం జేర్తున్‌. 


అలరుల సెజ్జం గూర్చంగం 

బలుమాజును మాకుం దోడుపడితివి గద నె 

చ్చెలి యిపుడు గూర్పుమా దో 

సిలి యిడి బ్రతిమాలు దానం జితియుం ద్వరతోన్‌. 
చితిం బేర్చి రవుల్పు మద 

ర్పితశిఖి దక్షిణపుగాడ్పు విసరులచేతన్‌ 

ద్రుతగతి, నీవ యెజంగుదు 

పతి నన్నెడంబాసి యోరువమి నిముసమునున్‌. 


సలిపి యటు మతీయు నొక్కటె 

సలిలపు దోయిటిని మా కొసంగు మిర్వురక 
వ్వల నలనీప్రియబంధుండు 

చెలి! దానిం ద్రావు వేణు సేయక నాతోన్‌. 


పరలోకవిధులు బుతువర! 

జరుపుతటిన్‌ మరుని కిమ్ము చలకిసలయముల్‌ 
వరచూతపు విరిగుత్తులు 

కరమును నీచెలికిం బ్రియము గద యయ్యలరుల్‌. 


అని యిటు చానై యున్నర 
తిని మడుం గిగురుటను (మగ్గు తిన్నని మీనాం 


75 


32 


34 


35 


36 


37 


38 


38 


76 


కూచిమంచి సాంబశివకవి 


గననుం దొలివాన కైవడి 
ననిమిషపథజనితవాణి యటం గరుణించెన్‌. 


ననతూపులతని యతివరా! 

కనియెదు నీమగనిం దడవు గా కుండనె యే 

పని చేసి యతండు మిడుత 

య్యునొ రుద్రుని కంటి మంట; నిటు విను దానిన్‌. 


సుతపైం దమిగొనియెం బ్రజా 

పతి యీతం డింద్రియముల వడిం బెర రేపన్‌ 
ధృతి వికృతి నడంచి పదపడి 

యతండు శపింపంగం గుడిచె నాఫల మితందున్‌. 


ఏయెడ నుమ నుపయమమౌ 
నాయమకుం దపంబుపేర్మి హరుం డభీముఖుం డై 
యాయెడ సుఖీ యె యతండు స్వ 


కాయముతో మజలం గూర్చుం గాయజు దయతోన్‌. 


అని మరునికి శాపవిమో 

చన మిడు నుడి ధర్ముం డన్‌ ప్రజాపతి వేందన్‌ 
వనజజుం దనెం బిడు గమృతం 

బను రెంటికి మూలములు గదా మునిఘనముల్‌. 


కావునం గావుము కల్యా 

ణీ! విభుపొం దెనయ నున్నయీమెయి రవి నీర్‌ 
ద్రావంగ వట్టిన యాపగ 

(ప్రావృట్మాలమునం బొరిం బ్రవాహము గనదే 


పంచచామరము. 
కనంగ రానిరూపుతో నొకానొకం డి టంచుం గా 
ము నింతి చావం బూనినట్లి బుద్ధి మాన్సె నాద్యువా 
ణి నమ్మి కమ్మవిల్తుకూర్మి నేస్తుం డూజబడించె నొ 
య్యనన్‌ రతిన్‌ గృతార్థ మైన యట్టి తేటమాటలన్‌. 

మాలిని 

తను వటం బెనువంతన్‌ దద్దయుం గార్య్య మందన్‌ 
మనసిజు సతి కష్టాంతంబుకై, మించు లెల్లన్‌ 


39 


40 


41 


42 


43 


44 


45 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


జన వెల వెల నౌచున్‌ వాసరాంతంబుకై సో 
ముని పగలిటిరేకం బోలె దా వేచి యుందెన్‌. 


మత్తకోకిల 
సంతత ప్రతివాదిరోషణశాంతికృన్మ ఎదుభాషణా 
స్వాంతవైరిమదావశోషణ సత్యనిత్యగవేషణా 
కాంతకీర్తిమరుత్సరిన్మణికాండసంతతిపోషణా 


నంతదానపయోనవాంబుదద[గ్రహస్త విభూషణా. 


ఇది రతివిలాప మనంబడియెడు చతుర్ధ 
సర్గ సత్కూచిమంచివంశ్యమణి సోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 


సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 


77 78 


46 


39 


శ్రీః 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
పంచమాశ్వాసము 


శ్రీకుధరశిరోమణితన 
యాకాంతపదాబ్ద పాద్యదంచితకవితా 
నాకులజాహ్నవి! స్వవశవి 
శోకామృతపదవి! సోమసుందరసుకవీ! 


అవధారు కాళిదాసా 
ర్యవరామరభారతీపదాంగదనిక్వా 
ణవిధానువాదిహంసీ 
భవదాంధ్రమృదూక్తియుక్తిం బైకత వినుతున్‌. 


అటువలె నంగజున్‌ నిజసమక్షమునందె దహించి వైచి ధూ 

ర్దటి తనకోర్కి యాఅడిగం జల్ప, హిమాద్రికుమారి యాత్మలోం 
బటుతనుకాంతిం దిట్టుకొనె వ మని; చక్కందనంపుంబెంపు గ 
ల్లుటకు ఫలంబు వల్లభుల కూర్శికిం బాత్రము లౌటయే కదా. 


భూనుతభావనిశ్చలతం బూని తపంబులు సల్పి సార్థకం 
బౌ నటు సేయం గోరె నచలాత్మజ నైజతనూమనోజ్ఞతా 


శ్రీ నటు గాక యొండుగతింజేకురునే యివి రెండు నిట్టి సుం 
తే నెడ లేనికూరిమియు మృత్యువు నోర్చినయట్టికాంతుండున్‌. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 79 


తనయనుంగుంగుమారిత నితాంత మహార్యనిశాంతుపైం దమిన్‌ 
గొనినమతిం దపశ్చరణకున్‌ సమకట్టిన దంచు మేనయున్‌ 

విని కడు నిష్టురంబగుమునివ్రతచర్యను మానం గోరి యి 

ట్లనియె నతాంగితోడం దన యక్కునం జేరిచికొంచు మక్కువన్‌. 3 


మక్కువ వేలుపుల్‌ మనకు మందిరమందున లేరె, యీతపం 

బెక్కడ! నీతనూలతయు నెక్కడ నమ్మరొ! సైంచుం గాక తా 

రక్కొని పైని వ్రాలు భమరంబుపదంబు, మృదుత్వసంపదన్‌ 

జిక్కని యాశిరీషసుమ శేఖర మోర్చునె పక్కిత్రొక్కుడున్‌. 4 


అని తనగట్టి పూనిక రవంతయు వీడని యాకుమారికన్‌ 

బనివడి తెల్పియున్‌ దపము మానుపం జాలని దయ్యె మేన యె 

వ్వని తర మౌ నఖీష్టసమవాప్తికినై దృఢనిశ్చయంబు గై 

కొనినమనంబు పల్లమునకున్‌ వడిం బాటజెడునీరు నాపంగన్‌. ర్‌ 


తనమదింగోరికన్‌ దెలియు తండ్రిని దా నడిగించె నొక్కనాం 
డనువుగ నిశ్చలాత్మిక కులాచలకన్యక యిష్టసిద్ధి యౌ 

దనుక మహాతపశ్చరణతత్పరతన్‌ వనవాసదిక్ష గై 

కొను పనికై యనుజ్ఞ తనకుం దయ సేయ ననుంగుబోంటిచేన్‌. 6 


అటవెన్మన్‌ దనకూర్శిపట్టికి నిజార్హం బైనయాపూన్మి గ 

ల్లుటకున్‌ సంతస మంది మాన్యు డగునా గోత్రాధరాధీశుం డొ 
ప్పుటయున్‌ జేరెను గౌరి వెన్మం బ్రజచేం బొల్పారంగా నామె పే 

రట గౌరీశిఖరం బనంబడు శిఖిగ్రామాభిరామాగ్రమున్‌. 7 


ఘనకుచయుగ్మమధ్యమున గందము వోం బొరలాడు పేటలన్‌ 

గొన బగుహార మూడిచి యకుంఠితనిశ్చల యై యుమాభిమా 

నిని మెయిం దాల్చి నవ్యనళినీసఖుభంగిం విశంగశోభ మై 

సనుగవ యుబ్బునం ట్రిదులు సంధులు దాలుచువాల్మ చేలమున్‌ 8 


శ్రీనిధి యామె మోము గయిసేసిన పెన్నెజిగుంపుచేం బలెన్‌ 

జాను వహింపం జాలెం బరుసంపుజటాపటలంబు దాల్చియున్‌ 

దా నెలదేంటికూటువుల ందాల్చియ కాదలతమ్మి నాచు పై 

నూనుచు నైనం బల్బెలువ మొందక డిందునె సొంపుసంపదన్‌. 9 


పరుసందనంబుచే గగురుపాటు క్షణక్షణ మొప్ప మేనికిన్‌, 
సురనుతపుణ్యశీల కటిసూత్రము గాం దగ మూడుపేటలై 


40 


80 


'మలిగూర్చుండుంబరుండుం గుతలముననే నిజభుజాలతయెత లగడగాన్‌, పాఠాంతరము 


కూచిమంచి సాంబశివకవి 


యిరవుకొనం, దపంబున కదే తొలిమాటుగ మౌంజి గటినన్‌ 
గర మెజు పూనె దాన నల కాంచిక యుంచెడి చోటు జోటికిన్‌. 


లలితపులక్కరంగులు దొలంగిన వాతెజినుండి గుబ్బలన్‌ 
జెలంగెడుచందనం బొరసి జేవుటు దాలుచు బంతినుండియున్‌ 
మలంచి కుశాంకురంబులు గొనన్‌ దెగు వ్రేళుల నొప్పు చేతికిన్‌ 
గులగిరికన్య, చెల్మి నాసగూరిచెం బూసలతావళంబుతో. 


వెల హెచ్చు సెజ్జం బొరలంగ 

లలి నెజులన్‌ దొజంగునలరులన్‌ మెచ్చెడి కో 
*మలి పడుకొను నిజభుజలత 
తలగడగాంగటిక నేలం దగం గూర్చుండున్‌. 


వ్రతము చరించుచున్న యల పర్వతపుంగవు నెయ్యపుంగుమా 
రిత మరలంగం గైకొనంగం బ్రీతియెసంగంగ రెండు రెంట సం 
చితగతి దాంచెంగావలయుం జెన్నగులేవిరితీవలందుం గు 

ల్మిత చెలువంపుంజెయ్వును, మృగీతతి బిత్తర మొప్పుచూడ్మియున్‌ 


ఏమరం బోక సాకె శిఖరీశ్వరు కూతురు లేంతచెట్టులన్‌ 
గోముగం దానె బల్మడవగుబ్బలనుండి తొలంగు దారలన్‌ 
భామకుం దొంటికాన్సు లగువానియెడ న్నెలకొన్నయా సుత 
ప్రేమ మరల్పంజాలం డట వెన్మ జనించిన తారకారియున్‌. 


అడవిధాన్యంపుదోయిళ్ళ నాదరింప 

లేమ యెడ మచ్చికలు హెచ్చి లేండిగమికి 
నెలమిం దన్నేత్రములతో నిజేక్షణములు 
చెలులెదుట నిల్చి కొల్చుకో వల నెసంగె. 


జలక మాడి యనలు నలు వొప్ప వైలిచి 

నారచీర పైంటగా రచించి 

(శుతులు చదువు నామె చూడ వచ్చిరి బుషు 

లెన్న రీడు ధర్మవృద్దులందు. 

మానుగం దొంటి వైరములు మానిన దాయమెకంబు లీప్సితం 
బైనఫలంబు లిచ్చి సకలాతిథి సేవ యొనర్చు చెట్లు, నెం 


10 


11 


12 


14 


15 


16 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 81 


తే నవపర్ణశాలలను నిల్పి, రవిల్చినయగ్నులం దగన్‌; 
జా నయి తత్తపోవన మొనర్భెం బవిత్రముగా జగత్రయిన్‌. 17 


మును జేసినంత తపమునం 

గనకాంగి నిజేష్టసిద్ధి గా దని యెంచెన్‌ 

దన మది నెంతట నంతటం 

దనుమృదులతం దలంప కుగ్రతరతప మూనెన్‌. 18 


బంతు లాడి నంతం బడలు నింతుల మేలు 

బంతి సొచ్చి మునుల పనుల కజుండు 

పొలంతిమేను నిజము పొందమ్మితోం జేసెం 

(బ్రకృతి మృదుత దృఢతం బరంగె దాన. 19 


మండెడు నల్నెగళ్ళనడుమ న్నెల వై యణుమధ్య వేసవిన్‌ 

మెండుగ గన్నుదోయి మిజుమిట్టులు గొల్పు వెలుంగు లోర్చి యా 
చండమయూఖుమండలి నచంచలవత్తి నెసంగు చూడ్ములన్‌ 
పాండురకీర్తిహోస యలపర్వతగోత్రపవిత్ర గన్గానెన్‌. 20 


అటువలె నామె మోము జలజాప్తువెలుంగులకాంక సోంకియున్‌ 
స్ఫుటదరవిందసుందరతం బూనెను మానక యైన దానిచేం 
బటురుచిరంబు లైన నిడువాలుకనుంగొనలందు మాత్రమే 

దిటముగ నంత కంతకును దిప్పగ నల్లని చాయ నూల్మొనెన్‌. 21 


అడుగకయే లభించెడునవాంబుద వారి సుధామయాత్ముం డౌ 
నుడుపతితళ్ళుజాలు నయి యొప్పు కృశోదరి యోదనంపుం దీ 
రడరెను వృక్షజీవికకు నాదరు వై తగువానికంటె నె 

క్కుడువెరవుల్‌ గలట్టిబ్రదుకుందెరవుం దలపెట్టనట్టి దై. 22 


గగనచరంబుం, గట్టెలను గల్టెడునద్దియు నౌచు, నిట్లు వ 

ల్వగ లగుచున్న చిచ్చునను బాగుగం గాంగి యపర్ణ వార్షికం 

బగుతజి నూతనంబు లగునంబువులం దడి చెంది, యుప్పరం 
బెగయంగ వావిరిన్‌ దొజంగె నెంతయునున్‌ క్షమతో సమంబుగన్‌ 23 


తొలుతటి వాన చిన్ముగమి తొయ్యలి చిక్కందనంపునున్ను టె 

ప్పల నిముసంబు నిల్చి, నునువాతెజ దాయి, కుచద్వయో(చ్చయం 
బులంబడి నుగ్గును గ్లగచుం బొల్ప్బెసలారు వళిత్రయంపు మె 

ట్టులు దిగ జాటి చేరెను గడుం దడ వై తగ లోతుంబొక్కిలిన్‌. 24 


41 


82 


కూచిమంచి సాంబశివకవి 


ఉడుగక లోపలన్‌ విసరుచుండెడు గాడ్పులవెంట వచ్చు బ 

ల్లడులను దాల్మి బట్టబయలన్‌ నెలకొంచును టాతిబండలన్‌ 

బడుక యొనర్చుదానిం బలుమాటు మెజుంగుమెజుంగుంగన్నులన్‌ 
బొడంగనునట్లు రాతిరులు భూరితపంబున కయ్యె సాకిరుల్‌. 25 


చలి నమితంబుగాంగ వెదచల్లెడు నీందరతోడిపుప్పు రా 

తులను బడంతి తాం గడపెం దోయముల న్నివసించు నిష్టతో 
బలువెతతోడ మెం డొకటి బల్మజు చీరుచు జోడు వీడి మో 
సలంజరియించు జక్క్మవల జంటపయిన్‌ గనికార మూనుచున్‌. 26 


తామరకమ్మతావులకుం దావల మై చలమానదంతవా 
సోమితచారుపత్రమున నందము దాలుచు మోముచేం దమిన్‌ 

గోమలి యొప్పెం, [గ్రమ్మజంగం గూర్చి ననన్‌ బలుమంచువానచేం 
దామరసంపుసొంపులకుం దప్పిన యప్పుల కంబుజాతమున్‌. 27 


క్షితి దమంత రాలుచెట్లయాకులు దిని 

మనుటె గొప్ప నియమమునకు దాని 

సయిత ముడిగెం గానం బ్రియభాషిణిం బురాణ 

విదు లపర్జ యనియుం బీలుతు రెలమి. 28 


ఇది మొదలౌ వ్రతంబుల మహీధరరాజకుమారి రేయునుం 

బవలు నొగిన్‌ మణాలసుకుమారనిజాంగము గాసి వెట్టుచున్‌ 

దివిరి తపంబు చేసెను మునిప్రవరుల్‌ దృఢకాయసంపదన్‌ 

భువి గడియించుకొన్నతపమున్‌ గడుదవ్వుగం (గ్రిందు సేయుచున్‌. 29 


అమర నుమాతపోవనికి నంతటం గింశుకదండ మేణచ 

ర్మమును ధరించువాండు, గడుంబౌధపుంబల్ములవాండు, బ్రహ్మతే 
జమున వెలుంగుచున్నగతి జా నగువాండు, జటల్‌ గలట్టివాం 
డమలినమూర్తిందాల్బుబ్రథమాశ్రమమో యనంగానొకండు దాన్‌. 30 


అతిథు లటన్నం బ్రాణ మిడునంబిక లేచి సగౌరవంబుగా 

నతనికి నర్భవాద్యయుత యై యెదు రేగె నచంచలాత్మకుల్‌ 

మతిం దమతుల్యు లే యనుచు మానక పూని విశిష్టమూర్తులం 
దతులితమైనమన్నన గలట్టిపనుల్‌ పొనరింతు రౌం గదా. 31 


సముచిత శాస్తశిష్టగతిం జల్పినపూజ (గ్రహించి వర్ణిస 
త్తముండు నిమేషమాత్రము పథశ్రమ వీడ్కొనుటన్‌ నటించి, య 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


83 


య్యుమను గరంబు విన్ననయి యొప్పెడుచూడ్మినెచూచి, సుంతయున్‌ 
గమము దొజంగ కుండునటు ప్రక్రమముం బొనరించె వాకొనన్‌. 32 


శ్రమ మొక్కింతయులేక చేకురునె యోచంద్రాస్య! హోమాదికా 
ర్యములన్‌ దీర్చ సమిత్ముశం బగునె స్నానార్హంబుగా నీకుం దో 


యములున్‌? శక్తికి మించకుండంగం దపంబందున్‌ బ్రవర్తింతె? కా 


యమ కాదే పురుషార్థసాధనములం దాద్యంబు చింతింపంగన్‌. 


యావకరంజనంబు దడ వై విడినాదియుం, బుట్టుంజాయనే 
కావి వహించు నీదు పలుంగప్పునకున్‌ దులవచ్చునట్టి దై 
ల్స్‌ విడినట్టి నీళుల జనించిన లేందలి రాకుజొంప మీ 
పూవులతీవలన్‌ విడిచి పోవ కెలర్బెడునే కదా సదా? 


కువలయాక్షిరొ! బెదరుంజూడ్ములను నీదు 
గనుల సాం పభినయించు నాం దనరి, చనువు 
పేర్మి నీ కేలిదర్భలం బెటికికొనెడు 
హరిణములయందు నీడెంద మలుగదు గద. 


కలుషపువృత్తి కెన్నండును గాదు సురూప మటంచు లోకులన్‌ 
బలుకు కులాచలాధిపతిపట్టిరా! వట్టిది గాదు చూడుమా 
నెలంత! యుదారరూప వగునీదుపవిత్రచరిత్ర! తాపసా 

వళికిని దారి తెల్పం దగువన్నెయు వాసియుం గాంచె నౌం గదా. 


అలమునిసప్తకంబు దివిజార్చనం దీరిచి (క్రుమ్మరించు న 

య్యలరులంజేసి నాచు దివ మల్లన వీడ్మొను గాంగ వారికిన్‌ 
దలమె యకల్మషంబు లగు త్వచ్చరింతబుల కైన యట్లుగాం 
గులగిరిసార్వభౌముని సగోత్రముగా సలుపన్‌ బవిత్రుం గాన్‌. 


ఇది గనంగాం ద్రివర్గమున కెల్లను ధర్మువె మేటి యెటనా 
మదికి నెసంగెం దెల్ల మయి; మానితపావనభావ! నీవు నీ 
హృది ధనకామవాంఛ మెకయించుకయున్‌ జొర నీక ధర్మమున్‌ 
బదిలముగాంగ నొక్కటినె పట్టి చరించుటంబట్టి నెట్టనన్‌. 


అతులితభంగిం దావకసమాదరణాతిశయంబు గన్న నన్‌ 
మతినిం బరాయిం గాం దలంపమానుట మా నగు నీ కదెట్లు నా 
నతుకుం బదంబు లేడిటనె యర్శిలి సాధులతోడ నంచు నం 
చితగతి సన్నతాంగిరొ! వచించెద రౌం గద పండితోత్తముల్‌. 


33 


34 


35 


36 


38 


39 


42 


84 


కూచిమంచి సాంబశివకవి 


కావున శాంతి యెంతయును గల్లిననిన్ను ద్విజాతి యాట స్వా 
భావికచాపలంబునను బ్రశ్న యొకించుక యిందుం జేయంగా 
భావమునం దలంపు గలవాండు తపోధనశాలినీ! యితం 

డీ వొగి దీని కుత్తరము ని మ్మది గోప్యము గాక యుండినన్‌. 


మొదలిటి ధాతవంశమునం బుట్టువు, చూడ జగత్రయంబులో 
నిదియగునంద మొక్కకడ నిల్చె ననం దగుమేను, కల్మిచేం 
గదురు సుఖాల కేల వెదుకన్‌ వయసా యెలప్రాయ; మింతకున్‌ 
ముదితరొ! తెల్పు మెచ్చుగం దపోగరిమన్‌ ఫల మేమి కావలెన్‌? 


ఈ రకమైనపూన్మి యుదయించెడి నంట నిసర్గధీర లౌ 
సారసపత్రనేత్రలకు సైంపంగ రా నవమాన మయ్యెనే 
నారయ నట్టి దైన నిసుమంతయు నీదెసం గాన రాదు ద 
వ్వార విచారమార్గమున నంపిన శేముషికిం దలోదరీ! 


చెనకంగ రానిది యీ రూ 

పన వనటకు జనకునింట నభిభవ మవు టె? 
ట్లైనయునె యొరు నవమతి నిను? 

వనితరా! చెయి సాంచు నెవండు ఫణితలమణికిన్‌? 


తొడవుల వీడి యేమిటికిం దొయ్యలి మవ్వపుజన్వనంబునం 
దొడల ధరింతు ముప్పునకు నొప్పగువల్మలమున్‌ వచింపు మే 
ర్పడ మునిమాపునన్‌ వెలుంగు రమ్యకళానిధితారకాళితోం 
గడుంగన నైనరాత్రికి, సుగాత్రి! యనూరునిం జేరం జెల్లునే. 


అమరావాసము గోరుదే నది వృథా యాసంబు దివ్యప్రదే 
శములౌనే కద నిన్నుంగన్నయయ యీశైలాన్వయాంభోధిచం 
ద్రముచోట్లట్లును గాక వేండెదొ వరున్‌, జాలుం దపక్లేశముల్‌; 
నెమకంగాబడు గాక తానె మణి యన్వేషించునే యొక్కనిన్‌. 


వేండినిట్టూర్పుచేం గొంతవిదిత మైన 
నామనము సంశయంబుననే మునింగె 
వేండం దగువాండె గనరాండు వెలంది నీకు 
వేండినను జేపడనివాండుగూడం గలందె. 


పడంతిరొ! వింత నీవలచుప్రాయపువాండు దలంప నెవ్వండో 
గడుంగరఠినస్వభావుం డటు గా కిటు లొప్పరికించు నెట్లు? దాం 


40 


41 


42 


483 


44 


45 


46 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 85 


దడ వయి వీనుంగల్వలకు దప్పుచు నొప్పటు నీదు చెక్కులన్‌ 
ముడి విడి వ్రేలుచుం గలమపుందలలచ్చునం బచ్చనౌజడల్‌. 47 


మునిజనతోచితో గ్రవ్రతముల్‌ చరియించి కడున్‌ గృశించి మిం 
చినతపనోష్మచే నలుపు జెందంగం గందినమండనంపుంజో 
ట్లైనసిన మేనితోం బగటియిందునిరేకయుం బోలె, విన్నంబో 

యన నినుం జూచి చిత్తయుతుం డెవ్వండు నొవ్వండుడెందమందునన్‌ 


తలంచెద రూపగర్వముకతంబునం దద్దయు మోసపోయె నీ 
వలచినయాతం డంచు మగువా! యటు గా కిటు వక్రపక్ష్మమం 
జులత వహించి ముద్దాలుకం జూచెడునీతళుకారుకంటి కెం 
దులకుం బొనర్చం డిందనుకనుం దన నెమ్మొగ మిమ్ముగా గుటిన్‌. 


గౌరి! యిం కెంతకాల మిటు గాసి వహించెదు? గద్దు నాకునున్‌ 
గోరిక (బ్రహ్మచర్యమునం గూర్చినబల్లప మం దొకింతచేం 

గూరిమి నీవు గోరు పతిం గొమ్ము సుఖమ్ముగ నాతం దెవ్వండో 
యేరుపడన్‌ వినం గుతుక మెచ్చంగం జొచ్చెడు నిచ్చ నెచ్చెలీ! 50 


ఇటువలె నావటుండు చను వెచ్చంగం జిత్తముం జొచ్చి పల్మినన్‌ 
దటుకున సిగ్గునన్‌ దనమనఃప్రియునిన్‌ వివరింప లేక చెం 

గటన మెలంగు బోటిం దన కాటుకనీ టజియున్నకన్ను వి 

స్ఫుటరుచు లొల్మం ద్రిప్పి గిరిపుంగవుముద్దుంగుమారి గన్గానెన్‌. 51 


ఆమితవాణి యాళి యను నావటుమౌళికి నేమి గోరి యీ 43 
కామిని యెండకుం గొడుగు గా విరితామర పట్టి నట్లుగా 

గో మగు నాత్మగాత్రలత ఘోరసమాధికి సాధనంబుగా 

నీమెయిం జేయు నన్న విబుధేశ్వర! వి న్విన వేడ్క గల్లినన్‌. 52 


మానిని యీమె, దా నమరమౌళిముఖాతిరమావిశాలురన్‌ 
మానితలోకపాలురను నల్వురం గా దని మారు నోర్చుటన్‌ 
జానలరూపసంపదకు సాధ్యుండు గాని పినాకపాణినే 

మానుగ నాథుంగా నెనయ మానని పూనికం గోరు నీరహిన్‌. 58 


అరిది యసహ్యహుంకృతికి నాంగంగ లేక మలంగి మున్‌ బురా 
సుర హరుందాంకి వీంక మొన చూపంగ నోపనిదై యనంగతన్‌ 

బొరి నెతి మాలి తూలు విరిముల్ములజోదుదె యయ్యునాశరం 
బురమును గాండి లోంతుంగం దలోదరి నాంచెను దెప్పరంబుగన్‌. 54 


86 


కూచిమంచి సాంబశివకవి 


అది మొద లంతరంగమున నంగజుతాప మెసంగ ముంగురుల్‌ 
చెదరుచు బొట్టుంజందనము చేతనుగ్రాలంగ బూతిరంగుతో 

ముద మణి తండ్రియింటం బువుంబోండి సుఖింప దొకప్పు డైననున్‌ 
గదిసినమంచుగడ్డగమిం గల్గిన జా ల్లలతావులందునున్‌. ర్‌ర్‌ 


పాటలు గూర్చి బోటు లలపర్వతచాపుచరిత్రం బాడుచోం 

బాటలగంధి గద్దదిక పాటిలుకంఠముతోం బరాకునన్‌ 

మాటలు దప్ప నాడుటకు మాటికి నింతురు నీరు గన్నులన్‌ 
బాటచెలుల్‌ వనావనిని బాలకుం గిన్నరరాజకన్యకల్‌. 56 


మనసిజచింత రే ల్నిదుర మాని కృశోదరి వేగుజామునన్‌ 

గనుంగ మోడ్చి యొక్క తృటికాలము దిగ్గన లేచుం మిన్ను గ 

న్గాని యను “నీలకంఠ! యెటకుం జనె దంచు, హుళిక్కికంఠమం 
దనువుగం జుట్టి కట్టుం బెనుపారెడికూరిమి నైజదోర్లతల్‌. 57 


“అంతటం గల్లు మేటిదొర వంచు నినున్‌ మతిమంతు లెంతు రీ 
వింత యెజుంగ కుండు టిది యెట్లు త్వదర్పితచిత్తవృత్తి నీ 

యింతి?” న టంచుం దానె లిఖియించినచిత్తరు లోని తారకా 
కాంతకలాపు నేకతముగాం దెగనాడును ముద్దరా ల్పొరిన్‌. ర్‌8ి 


ఆయఖిలేశ్వరుం గనం జెలి 

యేయెడ మతి వెరవు లేమి యెతియగె నరసి తా 

నాయెడ వచ్చెను దపమున్‌ 

జేయంగ మాతోం దపోవనికి జనకాజ్ఞన్‌. 59 


ఫలము గనంగ నయ్యెను దపంబునకున్‌ దగ సాక్షు లౌచు నీ 

చెలి మొలిపింపం బెంపయిన చెట్టులయందును; నంతె గాని, దా 
నెలమొల కెత్తునెత్తుగడయేం గన రా దకటా! యదేమొ, యీ 

కలికికి నిందుమౌళియెడం గ్రాలెడు నాసకు భూసురాగ్రణీ! 60 


ఎన్నండు చూచునో తెలియ దిట్లు బతంబులం జిక్కి నెచ్చెలుల్‌ 
కన్నుల నీరు జాలుకొనం గన్గానునీసఖి నర్ణి వేండినన్‌ 


(గన్ననం బొందంగా నలవిగా నలజాణుండు, వానలేమిచేం 
జెన్నజు దుక్కిచాలును శచీపతిం బోలె దయాలవాలుం డై. 61 


తరుణి మది న్మెలంగు చెలి దాంపక యున్నతలంపు దెల్ప నీ 
కరణి నెజింగి యల్లకలకాలపు నేమపునీటుకాండు, నే 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 87 


ర్పరి యయి ప్రశ్న సేసె; “నతివా! యిది యిట్టిదొ లేక వట్టివి 
స్తరియొ?” యటంచు; లోంగెరలుసంబ్రపుంజిన్నెలుడాంగురించుచున్‌. 


పటికపుంబూసలసర మిడి 

నటపైం దనముడుగువైైళ్ల ననువగుముంజే 

నెటులెట్లొ లక్కపలుకుల 

నిటు లనెం దడ వడర మౌన మెడలిచి యుమతాన్‌. 63 


ఓనిగమజ్ఞమౌళి! యిది యొప్పెడు, మీరనినట్ల మాన కీ 

మానిసి పూను వేడ్మగరిమన్‌ బరమోచ్చపదంబు నందంగా, 

దానికి నీతపోవిధియ తప్పక గూరుచుసాధనోత్తమం 

బౌ నట నాస కెందయిన నందనితాన మటన్న దున్నదే. 64 


అన విని యిట్లనున్‌ వడు; “గనంగవిరోధి నెజుంగు వాండ” నా 

తని మదిం గోరి సారె నిటు తగ్గక వర్తిలు దీ, వతం డశో 
భనచరితంబునం దవులు వాయక యుండు లలిన్‌ దలంచి, నీ 
యొనరుచు దాని కౌ ననంగ నొప్పదు నామది యెంత చూచినన్‌. 65 


మనమున నిట్టివట్టికొజమాలినవస్తువు గోరి, పట్టు మా 

నని యెలనాంగరో! చెపుమ నల్వుగం గట్టిన పెండ్లికంకణం 
బెనయుచు నీత్వదీయ శయ, మెట్టు లదే మొద లైనయట్టిప 
ట్టనుపుగ సైంచుం, ద్రాంచుంగడియంబుగం దాలుచు శూలి కేలుచే? 


ఇంచుక యింతవట్టయిన నెంచి కనుంగొను నీకు నీవె, సం 

ధించుట కివ్వి రెం డమర నేరుచు నేమొ యొకానొకప్పుడే 

సంచుగం బెండగ్లికూంతుమెయిం జాతిన బల్నవకంపుంబట్టురా 
యంచలయున్సుంజీర, క్షరదస్రకణంబు గజాజినంబునున్‌. 67 


పొరి నాల్గిండ్లబవంతులందు నునుబూమొత్తంబుపై మెట్టునీ 
చరణాంభోజయుగం బొనర్చు నవలాక్షాలక్షణ[్రేణులన్‌ 

గరముం గిట్టనియాతం డైన నెవండేం గాక్షించునే యుండంగా 
వరగాత్రీ! విగతాసుకేశవిసరప్రాయశ్శశానోర్వులన్‌. 68 


హరునురమ్ము నీకు ననువారం దొరంకొన్నం 

దగని దేది చెపుమ దానికన్న? 

కొమ్మ! చందనమున కిమ్మైన నీతామ్ముం 

బొదువుం జుమ్ము సొదవిబూదిదుమ్ము. 69 


44 


88 


కూచిమంచి సాంబశివకవి 


ఇదియును నీకు ముందటనె యింకొకటౌ నగుబాటు పెండ్లి యె 
మదకరి నెక్కి యేగందగు మానవతీతిలకంబ వైననిన్‌ 
ముదుసలియాలపోతు తనమూంపున మోయంగం జూచునట్టిచో 
ముదితరొ! నవ్వు నివ్వటిలు మోములు దాల్తురుపెద్దమానుసుల్‌. 70 


వగవం బినాకినొంద నిటు పాల్పడి యియ్యవి రెండు నియ్యెడన్‌ 

నెగు లెసంగించు పా టెనసె నిద్దపుందళ్ళులంగుల్కు నల్లజెం 
దొగచెలితొంటిచిన్నికళు తోయజపత్రవిశాలనేత్ర! యీ 

జగమున కెల్లం గన్నులకుం జకృనివెన్నెల వైననీవునున్‌. 71 


ఎగదిగకన్ను లున్నచెలు, వేరు నెజుంగని యట్టి పుట్టువున్‌ 

వగవంగం గట్టుబట్టగను బట్టబయల్‌ తగు నన్న బట్టబై 

లగుసిరిపెంపు బాలహరిణాంబకరో! వరులందు గోరంగా 

దగు సుగుణంబులం దొకటి మైనం ద్రిలోచనునందుం గల్గునే. 72 


మరలుపు మింక నీమనసు మానక యీ చెడుంగోర్మినుండి యా 
వరుసమగం దతం డెచట? భాగ్యపుంజిన్నెాలంజెన్నుమీజు పు 
ష్మరదళనేత్ర వీ వెచట సాధువు యూపముపాలిశౌత్రసం 

స్మరణము సేయం గోరునె శృశానపుంగొబ్టున కెందు వెల్టియె? 78 


అని యవనీసురుండు తన కప్రియ మౌవచనంబు లాడినన్‌ 
వనజదళాక్షి బి ట్టదరువాతెబిచేం దనకిన్మ గానరాం 

గనుబొమలన్‌ గడున్‌ ముడిచి, కావిజిగిం దగుకోనలూను మో 
హననయనాంబుజద్వయము నడ్డముగా మఖిలించెం గ్రంచరన్‌. 74 


పలికెను వానితో నవల బాలకళానిధిమౌళితత్త్వమున్‌ 

దెలియవు గాక నిక్కముగ నీ విటు లందువె నన్ను; నెందు న 

న్యుల కెనయంగ రాక, మజి యూహకు మీటిన కారణంబులన్‌ 
బొలుచు మహాత్మవృత్తముల మూఢులు దూజుచునుంద్రసూయులై. 75 


బలకొనుకీడు వో నదవం బైకొనునాతండొ, కల్మి బొందంగాం 
దలంకొనువాందొ, మంగళపదార్థములన్‌ గొనుంగాక, శంకరుం 
డలఘుండు, సర్వలోకనిచయిక శరణ్యుండు, నిస్పృహుండు; నా 
వలంతి కివేల, వాంఛలనువారక యాత్మం గలంచువస్తువుల్‌. 76 


కాసును లేక యుండియును గల్మికిం బుట్టినయిల్‌, జగత్రయిన్‌ 
వాసిగ నేలుమేటి యయినన్‌ గనిపించు శృ్మృశానవాటికన్‌ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ద్రాసదరూపుం డయ్యుం గడు రాజిలు దన్ను శివుం డనన్‌ గిరీ 
ష్వాసునితత్త్వ మారయం గలంతటి దిట్టలు లేరు సృష్టిలో. 


హరువగుసొమ్ములన్‌ వెలుంగునట్టిదొ పాములు చుట్టినట్టిదో 
కరియజినంపుంబుట్టముదొ గాక దుకూలము గట్టినట్టిదో 
గురుతుగ బమ్మపున్మ గయికొన్నదొ, రాజవతంస మున్నదో 
యిరవుగ విశ్వమూర్తి తను విట్టిది యంచు నెజుంగ శక్యమే? 


అమ్మహనీయుదివ్యతను వంటి, చితాభసితంపు దుమ్ము ని 
కృమ్ముగంబావన మ్మగుచుంగ్రాలంగం జాలును; గాన దాని నా 
ట్యమ్మును వ్యంజకమ్ము ననునాటలు దీర్చెడువేళ రాలినన్‌ 
సమ్మతి వేలుపుల్‌ నిజలసన్మకుటమ్ములం దాల్తు రిమ్ముగన్‌. 


సిరి లే కాంతడు గిబ్బ నెక్కి చనుచోం జెన్నారంగా దాన పు 
ష్మరధారల్‌ దొజంగించుదిక్కరటి నెక్కంజాలు స్వారాజు, త 
చ్చరణాబ్దంబుల యంగళుల్‌ నిజవిరాజన్మాళిమందారపు 
పృ్పరజశ్చన్నతంగెంపుసొంపువహియింప న్మాక్కుసదృక్తితోన్‌. 
తప్పె వచింపం గోరియును, దద్దయునున్‌ మది దప్పి చెప్పి త్రీ 
వొప్పె మహేశునందు నిది యొక్కటి పండితు లందు, రే గురుం 
డొప్పుగ నాస్వయంభువున కుద్భవకారణ మౌ నటంచుం దా 
మప్పరమేశు పుట్టు తెలియంబడు టెట్లు? యథార్థ మారయన్‌. 


కలహము చాలు, నిం కతండు గట్టిగ నీవెటువంటివాండుగా 

వెలయంగ వింటి, వించుకయు భేదము లే కటువంటివాండె గా 
మలయును గాక, నామనసు మాత్రము రక్తి తొలంగ కందె తా 
నిలిచె దనంతమానిసి గణించునె యెందు బరాపవాదముల్‌? 


అదరన్‌ వావిరి మోవి, యీవడగండౌ నజ్జుం డదేమో పొరిన్‌ 
వదరం బోయెడు వీని నెచ్చెలి! యింకన్‌ వారింపుమా వేగం బ్ర 
ల్లద మొప్పన్‌ మహనీయులం దెగడుకూళం డొక్కండే గాండు వా 


నిదు రాలాపము లాలకించుజనుందున్‌ జెందున్‌ మహాపాపమున్‌. 


అది గాదే నిదె నేనె పోదు నెటకే నంచా కురంగాక్షి వే 
గదలెన్‌ జన్గవరాయిడిన్‌ బయంటవాల్మం బెంతయు వ్రీలంగా 
సదర స్మేరముఖాబ్టుం డై సదృషిలక్ష్యస్వస్వరూపాధ్యుండై 
సదయుం డై సరసీరుహాస్య నొడిసెన్‌ సాధిష్టభద్రాంకుండున్‌. 


89 


717 


78 


79 


80 


81 


82 


83 


84 


45 


90 


కూచిమంచి సాంబశివకవి 


ఉత్సాహ 
అతని గాంచి జలదరించి యంగలత సెమర్పంగా 
నతివ యుంచ నెత్తినట్టియడుగు నట్టె పట్టియుం 
చి తెర వడ్డపెట్టుగట్టుచేం గలంగుజాల్వలెన్‌ 
మతిం దెగింప దచలమణికుమారి యేగ నాంగనున్‌. 


తరళ 
“ఇది మొదల్‌ నతగాత్రి! తావకభృత్యుండైతిని నన్ను నీ 
విదితదివ్యతపోధనంబున విల్చికొంటి” వటంచుం దా 
సదయుండై నెలతాల్పు పల్మంగం జాన వీడె వ్రతాళిచేం 
గదిరినట్టిశ్రమంబు మానదె కష్ట మీప్ప్సితసిద్ధిచే. 


పంచచామరము 
కవిస్తవార్హనవ్యభవ్యకావ్యకల్పనావిధీ! 
వివేకధీరతాక్షమాప్రవేకసద్దుణాంబుధీ! 
యవంధ్యదానకీర్తిలంఘితాష్టదిక్సయావధీ! 
సుకృత్తచుంచుకూచిమంచి సోమసుందరప్రధీ. 


ఇది తహఃఫలసిద్ధినా విదిత మైన 
పంచమపుసర్ల, సత్మూచిమంచిసోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 
సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 


రి5 


86 


91 


శ్రీః 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
షష్టాశ్వాసము 


శ్రీజగదీశ్వరచరణాం 
భోజార్పితయోగద్భృష్టి! బుధదైన్యకుభృ 
ద్రాజీంద్రరిష్టి! సత్యయ 


శోజితహిమఘ్యుష్టి! సోమసుందరకృష్టీ! 1 

అవధారు కాళిదాసను 

కవిపికసురవాగ్రుతానుకారికిశోరీ 46 
భవదస్మతైలింగప 

టువచోగతి నవలికత నుడువుదు సవినతిన్‌. 2 


ఆ వెనుక విశ్వమయునకుం 

దా విన్నప మంపె నేకతంబున గారీ 

దేవియుం జెలిచేం “దనకున్‌ 

(గ్రావవిభున్‌ దాత గాంగం గైకొనులొ డనుచున్‌. 1 


అలచెలిచే లతాంగి తనదౌ మనవిన్‌ బలికించుచుం దగన్‌ 

నిలకడ మీజం గాంతుపయి నెయ్యముదాల్బుచుం బొల్చె నంచంగో 
కిలకలకంరిచేత నెసగించుచు; బల్ములు వాయ రాని య 

ర్శిలి బుతురాజుపై నిలుపు మేలగు బాలరసాలశాఖ నాన్‌. 2 


92 


కూచిమంచి సాంబశివకవి 


ఘనుండతం డటులే కాని 

మ్మని నుడువుచు, విడువం జాల కాబిడ నెటొ వీ 
డ్మొని తేజో మయమూర్తుల 

ననఘుల సప్తర్షివరుల నాత్మం దలంచెన్‌. 


ఆ రుచిరతపల్రీకు ల 

పారనిజద్యుతివితతి నభఃస్థలి వెలుంగం 
గా రాజిలుచు నరుంధతి 

తో రాజవతంసునెదుటం దోంచిరి తోడోన్‌. 


సలలితతటమందారపు 

టలరుల వెదంజల్లునవలల నలరుచు దిగ్గం 
తులమదమున వలంచు నభః 
స్థలగంగారురవరముల స్నాతులు పూతుల్‌. 


తెలిముత్తియముల జన్నిద 

ములు గాంచనచీరచేలములు రతనపుంబే 
రులు దాలిచి, వానప్ర 

సు లయిన సురతరుల కరణి సొంపగు వారల్‌. 


అడుగున హరులనుబఅపుచు 

బడగ తగన్‌ వంచి నతి యొనర్చుచు, ముదలన్‌ 
బదయంగ వేవెల్లుందా 

గడుబత్తిని గన్ను లెత్తి గనునట్టిఘనుల్‌. 


పెనంచి భుజాలతతో నిం 

'పెనయంగ నెత్తంగంబడిన యిలతోడం, గిటీం 
ద్రుని పెనుగొమ్మున నలయిక 

చన నుండెడువారు విలయసమయవిపత్తిన్‌. 


అలఘుజగత్మర్త కిటీ 

వలం గొబవడి యున్నసృష్టిం బరిపూర్ణముగా 
సలుపుటచే, నాద్యులు ధా 

తలు ననుచుం బురాణవిదులు దగ ననువారల్‌. 


తొలి సలిపినవి వినిర్మల 
ములును, ఫలోన్ముఖములౌ తపోనిష్టల న 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 93 


తృలములు గుడుచుచు వెండియు 
నలయక తపమే చరించు నచలితభావుల్‌. 10 


వారల నడుమను బతిపద 

వారిజముల దృష్టి నిలిపి, ప్రత్యక్షతపః 

శ్రీరుచిరసిద్ధి యన సా 

ధ్వీరత్న మరుంధతియును దేజరిలెం గడున్‌. 11 


ఆయమ నామునిప్రవరు లందజతోడ నభేదగౌరవ 

శ్రీ యెసంగంగ నీశ్వరుండు సెచ్చెరంగాంచెను బూరుషుండునున్‌ 
ప్రీయు, నటన్న వేలీమి గణించుటకున్‌ బని లేదొకించుకే 

నేయెడ నైన సాధులకు వృత్తమె యాదరణీయమౌం గదా. 12 


ఆపురంధ్రింగాంచ నేపు మీజెను, దార 
సంగ్రహార్థకాంక్ష శంకరునకు; 


నెంచి చూడ మంచి యిల్లాండై గద మూల 
కారణములు ధర్మకార్యములకు. 18 


మృడుచే గిరిసుతం గూరిచి 

యడుగుం బెట్టించె ధర్ము వైన నటం చూ 

అిడెందొంటి నేరమునకున్‌ 

గదు నదలెడుమరుమనము పునర్జీవాశన్‌. 14 


ఆవల (శుతిపారగు లగు 

నావిదితతపస్వు లెల్ల నఖిలగురుని సం 

భావించి ప్రీతిచేం బుల 

కావృతసర్వాంగు లగుచు ననిరీ రీతిన్‌. 15 


వరనియమంబుతో శ్రుతులు పాఠము సల్పుట, కాగమోక్తవై 

ఖరి ననలంబు వ్రేల్చుటకు, గాసికి నోర్చితపంబు 'సేంతకున్‌, 
బరమఫలంబు మా కిపుడు పండె, జగత్పతి వీవు కోర్మికిన్‌ 

దరి గనరాని తావకమనఃపదవిన్‌ దగ మమ్ము నిల్పుటన్‌. 16,17 
ఏ వాని మది మెలంగెద 

వీ వాతండె మేటి యన్నం గృతకృత్యులలో 


నోవేదవేద్య! నీమది 
నేవాండు మెలంగు వాని నే మన వచ్చున్‌. 18 


47 


94 


కూచిమంచి సాంబశివకవి 


నిక్క మెపుడు నుందు మెక్కుడుపదమందు 
సోముకన్న నుష్టధాముకన్న 

అబ్బె నున్నతపద మంతకన్నను నేండు 
మీరు మముం దలంచు సారకరుణ. 


ఎన్నుదు మధికులముగ మీ 

మన్నన గన్నట్టిమమ్ము మది నమ్మకమున్‌ 
బన్ను పడం బేయుం దజుచుగ 

నున్నతు లాదరము నిజగుణోత్మరమందున్‌. 


ఏముదము నీతలంచుట 

చేమాకు జనించె, దానిం జెప్పంగ నీకిం 
కేమిటి; కంతర్యామివి, 

స్వామి! విరూపాక్ష! భూతసమితికి నెల్లన్‌. 


కనంబడితి గన్నులారంగం 

గనియును మిముందెలియలేము గద నిక్క్మముగా 
నినుం దెలిపి గనికరింపవె 

యనఘాత్మా! బుద్ధిపదవి కందవు గాదే. 


దేన సృజింతు వఖీల మదా, 

యానిఖీలము దేనం బెంతు వదొ, యది గాదే 
బో నడంచు విశ్వ మెది యదొ, యీ 

నీ యంశము వచింపు మిం దెయ్యదియో? 


కా కటు గడుగోప్యం బీ 

యాకాంక్ష నటుంచి దేవ! యాత్మం దలంపన్‌ 
మైకొని వచ్చిన మము దయం 

జేకొని శాసింపు మేమి చేయంగవలెనో. 


అనవుడుం దనమకుటమున 
దనరెడు రమగువమగని తనుతర కాంతిన్‌ 
దనపలుందెలితళుకులం బెం 


పెనయించుచు మాటు పలికె నీశ్వరుం డిటులన్‌. 


మీకుం దెలియున కాదే 
నాకృత్యము లెవియుం గావు నాకై యని, నా 


19 


20 


21 


22 


28 


24 


25 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


యీకరణి యగుట తెలియదె 
యా కాయాష్టముచేతనే యేరుపడన్‌. 


అట్టినన్ను దప్పి నార్తి చెందినచాత 
కములు వానకొజకు ఘనునిం బోలె 
వేండికొనిరి యరుల వేండికిం దెరలిన 
సురలు కరము మత్రసూతికాజకు. 


కావున నాత్మభవాపికి 

నై వలిమలమిన్నకన్నియన్‌ వలతుం గొనన్‌; 
బావకజన్మంబునకై 

వావిరి యజమానుం డరణి వాంఛించు క్రియన్‌. 


ఆ కన్య నడుగం దగుదురు 

మాకై మీరలు హిమక్షమాధరమౌళిన్‌ 
వైకల్యం బెనయవు సు 

శ్లోకులు సమకూర్చినట్టి చుట్టటికంబుల్‌. 


స్థితిమంతుం డున్నతుండు, వసు 

మతి భారము నోర్చు దండిమగం డాతనితో 
డుత బాంధవ మెనసిన నను 

మతి నెంచుం డవంచితునిగ మౌనివరేణ్యుల్‌. 


ఈరీతిం గన్నియకై 

యీ రాతని కనుం డటంచు నేలా తెలుపన్‌ 
మీరలు శాసించినదే 

యారయ శిష్టస్మృతాంచితాచార మనన్‌. 


ఆర్య యరుంధతియును నీ 

కార్యమునం దోడు సేయంగాం దగుం గడుంజా 
తుర్యము పురంధ్రులకుం బ్రా 

చుర్యముగా నిట్టిపనులం జొప్పడుం గాదే. 


కానం గార్యసిద్ధికై చనుం డోషధి 

ప్రస్థ మనెడు శైలరాజపురము, 

మనము మజలం గలిసికొను టీమహాకోశి 
కాతరంగిణీప్రపాతభువినె. 


95 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


48 


96 


కూచిమంచి సాంబశివకవి 


యోగుల కెల్లను దొల్లిటి 

యోగి యతండు పెండ్లియాడ నుద్యోగింపన్‌ 
త్యాగ మొనర్చిరి పత్నీ 

యోగజ మగు సిగ్గు బ్రహ్మయోనులు మౌనుల్‌. 
ఆవల బుషిమండలియును 

వే వెడలెన్‌ వల్లె యనుచు, వెసం జనెం బూర్యో 
కావాసంబునకు మహా 

దేవుడును, దదాగమ ప్రతీక్షా పేక్షన్‌. 


అసివలె నసితం బగునా 

కసమునకు బుషివిసర మెగసి, యయ్యెడ మా 
నససదృశభృశత్వర న 

ద్దెసకుం జని సేరి రోషధిప్రస్థపురిన్‌. 
బలుసిరిపెంపులనెల వగు 

నలకాపురిం గొట్టి తెచ్చి నట్టిజనులనో 

నలి సురపురిం బట్టని మి 

క్కిలిజనులనొ తెచ్చి యిడినక్రియం దగు నాప్రోల్‌. 
సురతరంగిణికాల్వలు చుట్టు వాజి 

మెలసి జ్యోతిష్మతులు వ(ప్రముల వెలుంగ 
మానికపురాలపెనుగోడతో నెసంగి 


మటుంగు గనియు, మనోజ్ఞ మై మలయు నదియు. 


గిరిమహిమను బురిం గరులకు 
ఖరనఖరదరంబు లేదు, గలుగుంగలుంగులన్‌ 
హరులను గిన్నరయక్షుల 

వరపారులు తెరవ లచట వనదేవతలే. 


నగరపుమేడలకొనలన్‌ 

దగిలిన మొగిలుగమి గర్జనప్రతిరవ మన్‌ 
వగం జాటు మీటు తీర్పులం 

దగ మాను నగారముల మృదంగారవముల్‌. 


మేలగుకొమ్మల (వేలెడి 
చేలంబులచేత వేల్పుంజెట్టులె యటం, బౌ 


34 


35 


36 


37 


38 


39 


40 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


రాళులు నిలుపక నిలిచిన 
యాలయకేతనపటీచయము నయ మెనయున్‌. 
అల పురింబటికపుటుప్పరి 

గల నలరెడిపానగోష్టికల మాపులు విన్‌ 
వెలుగుల నీడలు తగు సుమ 

ములగములో ముత్తియముల మొత్తములొ యనన్‌. 


భూరితృణజ్యోతీరుచి 

వారముచే దుర్దినక్ష్రపాసమయములన్‌ 
దారులు గననేరుచు నఖి 

సారికలకు నెబుకపడ వచట జీంకటులే. 


ఎలప్రాయమె తుదివయసట 

కలుగం డంతకుండు కుసమకార్శుకు కంటెన్‌ 
దెలువులు తొలగుట, మరుసా 

ముల నలయిక లొలసి నిదుర పోవుటల పురిన్‌. 


పొలు పొలయన్‌ ముడుల్వడినబొమ్మలుంగంపమునొందువాతెజల్‌, 
సలలిత మైనయంగుళుల జంకెనలున్‌ గలయట్టి కూర్మిచా 

నల పొలయల్మ లర్జుల నొనర్చును గ్రమ్మజ నమ్మనస్వినీ 
తిలకము లంతరంగములం దేజెడునంతకు వారికాంతులన్‌. 


పురమునందలి సంతానతరుల నీడ 

లందు నిదురింత్రు విద్యాధరాధ్వనీను 

లమరు వెలుపలియెలదోంట యగుచుం బురికిం 
దావులకుం బట్టు గంధమాదనపు గట్టు. 


సురమును లల హిమవత్సుర 

మరయుచు స్వరవాప్తికొజకు నధ్వరముఖదు 
షృరకర్మములవిధాన మొ 

నరిచెడి తొలినుడులం దచ్చనలొ యని రెదలన్‌. 


వారలు దిగిరి గిరీంద్రు న 

గారమునకు రయముతో ముఖము తెత్తి ప్రతీ 
హారులు గన, నచలజటా 

భారంబులు చిత్రలిభఖితవహ్నృలం బోలన్‌. 


97 


41 


42 


483 


44 


45 


46 


47 


48 


49 


98 


కూచిమంచి సాంబశివకవి 


ఘనపదవినుండి దిగుస 

న్మునినివహము పెద్దవారు మునుగల వరుసన్‌ 

జనుదెంచి జలములందలి 

దినమణి ప్రతిబింబతతిగతిన్‌ రాజిల్లెన్‌. 49 


పూజ్యతము లైన యామునిపుంగవులకు 
దవ్వుననె లేచి యర్భ్యామృతమ్ము గొనుచు 
ఘనబలమ్మున బరువులౌ దనయడుగుల 
నేల యడుగంట నెదురేగె శైలమౌళి. 50 


అతులిత ధాతురాగపదమౌ నధరంబు, శరీర మన్నం బ్రో 

న్నతులకు రావు, నిక్కము దనర్పగుబాహులు దేవదారుల 

ప్రతిమదృఢ మ్మురమ్మును స్వభావముచేతనె గ్రావ; మీవగన్‌ 

క్షితి హిమవంతుం డీతం డని చెప్పక చెప్పెడుగుర్తు లొందుచున్‌. 51 
ఆనిర్మలకర్ములకు హి 

మానీగిరి శాస్త్రవిహిత మహితార్చనలన్‌ 

వే నెరపి, దానె మార్గము 

మానుగంజూపుచు, వరోధమహికిం గొని చనెన్‌. 52 


ప్రేపబెత్తాల నల్లినపీఠములను 

నచటం గూర్చున్న ప్రభువుల కమరమునుల 

కనె గిరీంద్రుడు దాను నాసనము గొనుచు 

నంజలి ఘటించి యిటువలె నాదరమున. 58 


కడువడిం దలవని తలంపుగ 

నడరిన భవదీయదర్శనావాప్తి, మొగిల్‌ 

వొడమని జడివలె, నన గనం 

బడని ఫలంబునటుం౯ దోంచె మామకమతికిన్‌. 54 


ఘనమోహ మెడలి తెలివిం 

గనినట్లుగ నినుము కుందనం బైనటు మే 

దినినుండి త్రిదివమున కె 

కినయటు, ననుందలంతు మీదుకృపం గాంచుటచేన్‌. ర్‌ర్‌ 


గైరికశోణ మృ్మధరము, దారము మెయి పొడవు దేవదారులు బాహుల్‌ 
పేరురము ప్రకృతినేశిల, యీరీతిగ నేరుపడుచు హిమధాముం. డనన్‌. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ఇది మొదలుగం బ్రాయత్యము 

మదింగోరెడు జంతుతతికి మహి గమ్యుండనై 
పొదలెదం) బెద్దలు మెట్టిన 

యదియ గదా తీర్ధ మనంగ నారసి చూడన్‌. 


నను బుణ్యునిగాం దలంచెద 
ననఘద్విజులార! రెంట; నౌదల సుమనో 
ధునియవతరమున, మీపద 
వనరుహములు కడిగినట్టి వరతీర్థమునన్‌. 


అరుదగు మీ యనుగ్రహము నాద్యమహామునిచంద్రులార! నా 
యిరుందెజం గైనమేనునకు నేర్పడం బంచితి రంచు నెంతు నీ 
స్ఫురణ వహించునట్టి చరమూర్తికి, మీ విమలాంఘిసేవ, తా 
వరమునకున్‌ భవచ్చరణపంకరుహాంకము లొందు భాగ్యమున్‌. 


ఒనర భవత్సంభావన 

మున జననం బంది పొంగు మోదాతిశయం 
బును బట్ట లేవు, దిక్కుల 

కొనలకుం దనరియును నాదు గురుగాత్రంబుల్‌. 


దరుల నిరవుకొన్నతమ మొక్కటియకాదు 
చెడు రజోగుణమును శిరము దన్ను 
లోని తమము కూడ మానె భాస్వన్నూర్తు 
లైన మిమ్ముం గాంచినంత నెండు. 


ఘనులార! మీకుం గార్యము 
గనరా దేదియు నదున్నం, గా దెయ్యది? యిం 
దనువుగ మీ విచ్చేయుట 


నను బావను జేయుతలంపుననె యని తలంతున్‌. 


ఐనంగాని, యెద్ది యేనర్ధ్థమందు న్‌ 
న్నాన వెట్టం దగుదు రాదరమునం; 
(బ్రభుల వలనం బనుపు వడయుటె మన్నన 


దాసజనుల కెందు ధరణియందు. 


వాకొనుం డీమేమీ సతి 
యీకులజీవితము కన్య; యిందెవ్వరిచే 


99 


56 


57 


ర్‌రి 


59 


60 


61 


62 


50 


100 


కూచిమంచి సాంబశివకవి 


మీకుం బని? యితరారా 
(a 
నీకము నొకలెక్క గొందునే మీరడుగన్‌. 


అని పలికి యన్నగా(గ్రణి 
దనదు గుహాముఖములందుం దగం జొచ్చు ప్రతి 
ధ్వనిచేత నేతదర్థమె 


యినుమాజు వచించె ననంగ నెంతయు నొప్పెన్‌. 


అనువుగం బలికెడుపనులను 

మొనకాం డగు నంగిరసుని మునివరు లెల్లన్‌ 
గనుంగొని ట్రేరేచిన ని 

ట్లని యాతండు మారు పలికె నచలాగ్రణికిన్‌. 


చెల్లును నీయెడ నియ్యది 

యెల్లను మణి యింతకంటె హెచ్చు గిరీంద్రా! 
యుల్లోకసమున్నతి నీ 

యుల్లమునకు శిఖరములకు నొప్పును సమమై. 
స్థావరవిష్ణుండ వగుదువు 

నీ వనునార్యోక్తి చెల్లు నీకుక్షి కదా 

వావిరి స్థిరజంగమనా 

నావిధభూతవితతికిం దనరు నాదరువై. 


వ్యాళము మహి నెటు మోయం 

జాలెడును మృణాళమృదుఫణంబులచేం బా 
తాళముమొదలంటంగ నీ 

వాలంబము సేయ కున్న నద్రులమిన్నా! 


ఎడతెగని విమలసంతతి నెసక మెనసి 
గడలితరంగలగమిచేతం గట్టువడక 
భువముల నెల్లం బావనముల నొనర్చు 
నీయసంబులు నదులును నిర్మలాత్మ. 


గగనాపగ తొలి ప్రభవ 

మ్మగు హరిచరణమున నెట్లొ యట్లే కరముం 
బొగడిక రెండవ ప్రభవ 

మ్మగునీచేం గాంచు జగదుదగ్రశిరన్మా! 


63 


64 


65 


66 


67 


68 


69 


70 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


క్రిందికి నడ్డంబుగం బై 

కిం దగం దనరారు మహిమ కేశవునకుం జె 
న్నాందెం ద్రివిక్రమములు దాం 

జెందినపుడె యది నిసర్గసిద్ధము నీకున్‌. 


క్రతుభాగభోగతత్సర 

శతమఖముఖు లైన యమరచంద్రులసభ నం 
చితపద ముంచుచుం గావిం 

చితి మేరువు తుంగకనకశ్ళంగము వితగాన్‌. 


యావన్నిజకారి న్యము 

నీ వచరశరీరమందె నిలిపి తగపతీ! 

వావిరి నార్యసపర్యన్‌ 

గావించెడు భక్తినమకాయ మిది కదా. 

విను మది గావున మావ 

చ్చినపని యది నీదుపనియ శ్రేయస్మరమౌ 
పనుల యుపదేశముననే 

పనుపడంగా నిందు మాకు భాగం బొదవెన్‌. 


పరంగ నణిమాదిగుణముల 

కిర వై మటి పురుషు నెవ్వనే నంటనిదై 
పరమోన్నతిం జెన్నగునీ 

శ్వరనామము దాల్బు నెవండు చంద్రార్ధముతోన్‌. 


సామర్థ్య మొక్కటొకటికి 
నేమరక యొనర్చు భూప్రభృతిమూర్తులచే 
దా మోయు నీయఖిల మే 


భూమాత్ముండు దారి నరదమును హరులుంబలెన్‌. 


అంతర్యామి యటంచును 
జింతింతురు యోగు లెవనిం జెప్పుదురును ధీ 
మంతులు పదమెవ్వని దా 
వంతయును బునర్జననభయము లేనిది గాన్‌. 


ఆనిఖీలకర్మసాక్షియు 
నానిత్యాభీష్టదాత యాశంకరుండే 


101 


71 


72 


783 


74 


75 


76 


717 


51 


102 


కూచిమంచి సాంబశివకవి 


మానోట నిడిన నుడువులం 
దా నడుగుచు నున్నవాడు తావకతనయన్‌. 


ఆయనఘు వాణితో నభి 

ధేయమునటు గూర్పం దగుంద్వదీయాత్మజతోం 
బాయదె వగ మంచిమగని 
కీయంబడినట్టికన్నెయెడ జనకునికిన్‌. 


స్థావరములు జంగమములు 

నై వెలసిన జంతుకోటు లన్నియు నీమెన్‌ 
భావించుంగాక తల్లిగ 

నీవిశ్వంబునకు దండ్రి యీశ్వరు6 డగుటన్‌. 


శితికంఠునకు నమస్కృతి 

నతిభక్తి నానర్చి విబుధు లవ్వల నిజరా 
జితమకుటమబేఘృణిసం 

తతి నీరాజింత్రుం గాక త్వత్సుతపదముల్‌. 


ఉమ కన్య నీవు దాతవు 

ప్రమదంబున నడుగ వచ్చువారల మీమే 
ము మహేశుడు వరుం దది చాల్‌ 
సమున్నతిని నీదు వంగసమునకు నెరపన్‌. 


పొగడండు మొక్కండు నొరుం దాం 
బొగడంబడు మొక్కంబడును ముజ్జగములచే 
మొగి నీసుత నతనికి నం 

గుగ నిమ్మ, జగద్దురునికి గురుండవు గమ్మా, 
ఇక్కరణి వేల్చుందాపసి 

వక్కాణింపంగం దండ్రి పజ్జ మొగమ్మున్‌ 
(గక్కునను వంచి పార్వతి 

లెక్కించె విలాసధృతనళినదళములం దాన్‌. 


అన్నెటిం గోరిక చేకుతి 

న న్నగపతి మేన యాననమె తిలకించెన్‌ 
గన్నులు గృహపతులకుం దమ 

యన్నులె గద తజచు గన్నియల కార్యములన్‌. 


78 


79 


80 


81 


82 


83 


84 


రి5 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


మేనయు మగనికిం బ్రియమగు 
నానిరుపమకార్యమునకు నౌ ననెం దానున్‌ 
బూనరు వైముఖ్యము సుం 

తేనిం బతివ్రతలు భర్రభీష్టార్ధములన్‌. 


ఈయది యుచితోత్తర మని 

యాయతమతి నరసి మంగళాలంకార 

శ్రీయుత సుతం బొదవె నవ 

శ్యాయాద్రియుం గేల మునివచో౭. ౦తమునందున్‌. 


రావమ్మ! విశ్వమయునకు 

సీవైతివి భిక్షగాంగ నిశ్చిత వర్గుల్‌ 
దైవతమును లంట; గృహినై 

నే విలసిల్లుటకు ఫలము నేటికి గంటిన్‌. 


అక్కొండలదొర సుతతోం 

జక్కగం దా నింతె వలికి సంయముల కనెన్‌ 
“మొక్కెడు దమ కంద కిదె 

ముక్కన్నుల వేల్పుంబ్రోడ ప్రోయా” లనుచున్‌. 


కోరినపని నెరపుచు సము 

దారం బగు నది మాట కౌనౌ ననుచున్‌ 
వా రంబికం బొదలించి ర 
పారపురఃఫలము లైన బలుదీవనలన్‌. 


భూరినమస్మారత్వరం 
జారుకనకకుండలములు జాజం ద్రపాలం 
కార యగు నుమ నరుంధతి 

కూరిమిం గూర్చుండంబెట్టుకొనెం దనతొడపై. 


కన్నపెరిమె వివశత గని 

కన్నుల నీరడరం జేయు గౌరీజననిన్‌ 
ము న్నొకతె లేనియల్లుని 
తిన్ననిగుణముల వసిష్ట దేవెరి తేర్చెన్‌. 


“వైవాహికతిథి యెపు” డని 
యావిధుశేఖరుని మామ యప్పుడె ప్రశ్నన్‌ 


103 


86 


87 


88 


89 


90 


91 


92 


52 


104 


కూచిమంచి సాంబశివకవి 


గావింప “మూందుదినముల 
కావలం” నని సనిరి వల్మలాంబరధారుల్‌. 


అమ్మునులు గిరిని వీడ్మొని 

క్రమ్మజ హరుపాలి కరిగి కార్యమగుట దా 
మిమ్ముగ వచించి యాతని 

సమ్మతి గొని యుద్గమించి చని రట దివికిన్‌. 


మాలిని 
మృడుం డలతిగ ప్రొద్దుల్‌ మిక్కుటం బైనకస్తిన్‌ 
గడపె గిరిజ గూడంగా మహోత్మంఠతోడన్‌ 
వడిం గలచెం గరం బీభావముల్‌ దేవునే నాం 
గడమ యవశు నేనిం గాకు గావింప కుందున్‌. 


తరళ 
కరకపిత్ససుబోధశస్తవిఖండితాంతరశాత్రవా! 

నిరుపమానలసద్దుణాగ్యమణీవితానసుథార్ణవా! 
వరరమాకరకూచిమంచిసువంశవారిధిసంభవా! 
సురపవైభవ! సోమసుందరసూరికైరవబాంధవా! 


ఇది యుమావరణ మన జగద్విదితషష్ట 
సర్గ సత్మూచిమంచివంశ్యమణి సోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 
సాంబశివాకృతాంధ్రకుమారసంభవకృతి. 


93 


94 


95 


శ్రీః 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
శ్రీగురుతరగానసుకవి 
తాగణితాదికకలావితానచతురతా 
భోగార్డితామృతాభయ 
శోగుంరితసకల! సోమసుందరసుకలా! 


అవధారు కాళిదాససు 

కవిదివిషత్సూక్తివిబుధకామిన్యనువా 

దివరశుకీభవదాత్మాం 

ధ్రవచల్రీ వినుతుం బైకత సవినయతన్‌. 

పిమ్మట నోషధీశ్వరుండు పెంపు వహించెడు పక్షమందు భ 
వ్య మ్మయి శుద్ధస సప్తమగ్భహమ్మునం బొల్చు శుభోదయమ్ముతో 
నిమ్మగునాండు "భూధరకులేందుండు దీర్చెం గొమార్తెమిన్నకున్‌ 
సమ్మతితో వివాహశుభసంస్మరణ(క్రియ సాప్తబంధుండై. 


విరివిగ నింటనింట నటం బెండ్లికి మంగళమంజులార్థముల్‌ 
సరగునం గూర్చు కార్యముల సంభ్రమ మొందు కుటుంబినీజనో 
త్మరమున నొప్పి యెల్లరకు గట్టులటేనెడం గల్లు ప్రీతిచే 


హరువు వహించెం దత్పురము 'నంతిపురమ్మును నొక్క యిల్వలెన్‌. 


105 


58 


106 


కూచిమంచి సాంబశివకవి 


మహాస్రగ్ధర 
వరసంతానప్రసూనావళి పజిచినపెన్నాట లొప్పారుచుండన్‌ 
వరుసన్‌ మీజంగం బట్టాంబరరచితములై భాసిలన్‌ డెక్యముల్‌ ని 
ర్భరశోభన్‌ భర్మపుందోరణములపసలున్‌ రాజిలన్‌బొల్బె నాప్రో 
లరుదౌ స్థానంతరంబం దలరుసురపురంబట్టు లత్యంతకాంతిన్‌. 
ఒనర నపత్యముల్‌ పలువు రున్నను గన్న దదోర్త యైన వి 
న్ననువునం దప్పిపోయి పలునాళులకున్‌ మజలంగంగానిపిం 
చిన గతిం బోయి గ్రమ్మజంగ జీవిత యై నటుం గాంచి రాకొమా 


ర్తను గడుం బ్రాణ మట్లు తలిదండ్రులు పెండిలి డాసె నన్మతిన్‌. 


అంకము వీడి దీవనల నందుచు నంకము నెక్కు మంజులా 
లంకృతివెంబడిన్‌ బునరలంకృతి గాంచు నటుల్‌ కులాచలై 
ణాంకు ననుంగుంజుట్టముల యర్శిలి బంధువిభక్త మయ్యు నా 
పంకజగంధిం జేరె నిలువన్‌ దన కెక్కటి మన్న్మిపట్టుగాన్‌. 


ఉత్తరఫల్లునీహిమమయూఖులసంగ మెసంగు నాడు స 
ర్వోత్తమమైత్రదైవతముహూర్తమునన్‌ శుభమండనంబు నా 
పుత్తడిబొమ్మ నెమ్మెయిని బొందుగంగూర్చిరి భూధరాధిభూ 
సత్తము బంధువర్గమున సంతతి గల్లు సువాసినీమణుల్‌. 


సరవిగ సందులందుం దెలిసానువులం జొనుపన్‌ రహించులే 
గరికచిగుళ్ళతో నెనసి కాంతి వహించుచు, నాభి దాంటి సుం 
దర మగుపట్టుంబుట్టమును దాల్చుచు, బాణము పూని మానుగాం 
బరంగు తలంటు వేసమును భాసిలం జేసె లతాంగి వాసిగా. 


మానుగ వివాహదీక్షకుం 

బూనిన క్రాందూపుతోడి పొందున నలరెన్‌ 

జాన బహుళాంతమున రవి 

భానుయుతిన్‌ బెంపు గను క్షపావిభుకళనాన్‌. 

జలకపుటిల్లు సేర్చిరి రసాధరమౌళికుమారికన్‌ దదా 

కులు మెయి నూనెజిడ్డు సన లొద్దుగ చూర్ణము నల్లు పెట్టి యిం 


పెలయ సుగాత్రిగాత్రమున నించుక యెండిన జాపకంబు దా 


మలంది జలంబు లాడ ననువౌ నునువల్వము దాల్పం జేయుచున్‌. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


మరకతపుజాలనేలల మౌక్తికముల 
ముగ్గుల నెసంగునాచక్కిం బూవుంబోండ్లు 
పసిండిబిందెల జలములు వంచి తూర్య 
రవముతో జలక మార్చి రారాజముఖిని. 


మంగళస్నానమున నిర్మలాంగి యగుచు 
మగువ న. తాల్చిన మడుంగుతోడ 
నలరె వర్ష జలాభిషేకాంతమందు 
విరియు టేల్లువువుల్‌ గలధరణికరణి. 


ఎలమిని గౌంగిటం బొదవి యిందునిభాననం దెచ్చి చేర్చి రా 
నెలవున నుండి సాధు లగు నీరజపత్రవిశాలలోచనల్‌ 

నలువుగ మేలుక ట్టొలసి నాలుగు బ(లతనంపుంగంబముల్‌ 
గలుగుచు సజ్ఞపీఠ రలు (గ్రాలెడు పెండిలితిన్నె మధ్యమున్‌. 


తూరుపుమోముగా నచటం దొయ్యలిం గూరుచునుండంబెట్టి దా 
మూర కొకింతసేపు నిలుచుండిరి (మోల ననుంగుబోంట్లు * నిం 
డార నలంక్రియోపకరణార్థము లొద్దనె యున్న నమ్మనో 

హారిణి పుట్టు బల్సొగసె సె యట్టె హరంపంగ వారిచూడ్ములన్‌. 


వెలంది యొక్కతె ధూప ౦పువేండి చేత 

నలరు లోంగల్లు చెలిపెన్నెబులం దడార్చి 
ముడిచి యందంబుంగాం జుట్టె నడుమ నడుమ 
గరికలను దాల్బు తెలియిప్ప విరులదండ. 


అక్కలకంఠిమేన ధవళాగురుచర్చ యొనర్చి నెచ్చెలుల్‌ 
మక్కువ మీఅ గోరజపుమంజులపత్రములన్‌ రచింపంగా 
జక్కవజంటలన్‌ వెలయు సైకతముల్‌ గల జహ్నుకన్యకన్‌ 
జక్కందనంబునం గెలువంజాలుచు భాసిలె మీసరంబుగాన్‌. 


తగిలిన తేంట్లతో వజలుతమ్మివిరిన్‌ నిరసించి నీలపుం 

జిగిం దులకించుక్రొమ్మొగిలుచెంగటి చందురు బింబ మోర్చి యిం 
పుగం గయిసేయంగాంబడిన ముంగురులం దగుగౌరిమోముబల్‌ 
సొగ సలరారె నుద్ది యనుసుద్దికి నే నిల నీడ నీనిదై. 


నలువుగం దిల్వకల్మమున నల్గిడంగాం గజ కెక్కి గోరజం 
బలంద నితాంతగౌర మగు నంగన చెక్కిట నిల్వంగల్లినం 


107 


10 


11 


12 


14 


15 


16 


54 


108 


కూచిమంచి సాంబశివకవి 


దులకు ఫలంబు దాం గనియెం దొయ్యలి వీనునం బెట్టినట్టి మం 
జులతరమౌ యవాంకురము చూపఅ చూడ్ములం బట్టంజాలుచున్‌. 17 


అనువుగ నేరుపడ్డ రుచిరాంగము లొందు వెలందిమోవి శో 

భనగతి మధ్య కనను విభక్తతం జెంది, యొకింత సిక్టకం 

బున దుడువంగ గెంపుజిగిం బొంపిరి వోవుచు, దా  నదుళ్ళచేం 

గనె బలునీటు సోయగము కల్మికి ముఖ్యఫలంబు డాయంగాన్‌. 18 


లలితపదాంబుజద్వయికి లత్తుగ తీరిచి “దీనం జెల్వునౌ 

దల నెలకొన్న చిన్ని నెల దాంకును నీవని నవ్వులాట చె 

న్నలరంగ దీవనల్‌ నుడువు నర్మిలి బోటికి మాటువల్మ కా 
కులగిరిచక్రవర్తిసుతం గొట్టెను దానిని బూవుదండతో. 19 


చెలువ కలంకృతుల్‌ సలుపుచేడెలు లెస్స జనించినట్టి యు 

త్సలముల రేకులట్లు కడు భాసిలు నచ్చెలిమిన్న కన్నులన్‌ 

దెలియంగం జూచి కజ్జలము దెచ్చుట వానికి సొంపు వెంపంగాం 
దలంకొని గాదు మంగళపదార్థ మనం జనుగౌరవంబునన్‌. 20 


పొడముచునున్న (క్రొన్ననలమొత్తముతో నెలదీవ కైవడిన్‌ 
బొడుచుచునున్న తారకలపుంజముతో నిసిరీతి, లోనం జొ 

ప్పడ మనుచున్న చక్రఖగవారముతో ధుని లీల బాల క్రొం 

దొడవుల నందుచుం దనరెం దొయ్యలి కయ్యవి మేన మొల్చె నాన్‌.21 


వనజదళాయతాక్షి నిడువాలుకనుంగవ నిల్పి యద్దమం 

దనువుగం దేజరిల్లు తన యందము గాంచి గిరీశుం జేరంగా 
మనమున వేగిరించె నతిమాత్ర మటౌం బరికింప మండనం 

బునకుం బ్రయోజనంబు పువుంబోండ్లకుం గాంతులు సూచుటేగదా22 


అవల మాంగళ్య మైయొప్పు నరదళంపు 

ద్రవము మణిసిల నిరువ్రేళ్ళ తల్లి దెచ్చి 

వీనుంగవం గీలుకొని గ్రాలు విమలదంత 

పత్రముల నొప్పు పుత్రికావదన మెత్తి. 23 


మునుమును గట్టుపట్టి చనుమొల్మల వెంబడింబుట్టి, పెంపుతో 
దనరిన దేమనోరథము దానినె గుబ్బలిరాచరాణి ది 

ద్దను దనముద్దుంగూంతునకుం దిన్నగ నెట్టులొ పెండ్లిబొట్టుగా 
గనుంగవ ముమ్మర మెనయం[గ్రమ్ముచునుండంగ సమ్మదా(్రువుల్‌. 24 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 109 


అట్టు ముదశ్రులన్‌ గలక నందెడు చూడ్మిని దావు దప్పంగాం 

బట్టికిం గట్టె నౌర మయి భాసిలు కౌతుకహస్తసూత్రమున్‌ 

గట్టునెలంత దాది యది గన్ల్గాని క్రమ్మజి దానింబెట్ట నౌ 

నట్టి యనుంగుంబట్టునకు నంగుళులన్‌ జరపన్‌ బొరి బొరిన్‌. 25 


సారసగంధి బల్నురుగుంజాలును దాలుచుచున్నదౌ సుధా 

నీరధివేల పోలికను, వెన్నెల జెన్నలరారుచున్నదౌ 

శారదరాత్రి యట్లును నెసంగెను; క్రొందెలిపట్టుంజీర చె 
ల్వారంగంగట్టుచున్‌ మెజుంగుటద్దము కేల ధరించుచున్న దై. 26 


వెలయంగం గొల్వంబడ్డ యిలువేల్పుల కాదట 'మొక్కంజేసి యి 

మ్ముల జరిపింప నర్హ మయి పొల్చిడు కర్ణములందు జాణ గు 
బృలిదొరసాని యెదువుల పాదము లోలి గ్రహింపం జేసె ని 
షృలుషనిజాన్వయస్థితికిం గారణమై తగు నాత్మజాతచేన్‌. 27 


వినిమితగాత్రి నయ్యుమను ట్రీతి వచించిరి వా 'రనూనమౌ 

పెనిమిటి ప్రేమ గాంచు” మని పిమ్మటం గొమ్మ తదీయకాయమం 
దనువుగ సాము దక్కంగొని యర్శిలి బోటులు వెట్టినట్టి దీ 

వెనలను గూడ నెట్టెంగడు వెన్మకు భాగ్యము మట్టుమీఅంగన్‌. 28 


అన్నిట జాణ గొల్వునకు నైనఘనుండు నగాధిరాజు ప్రే 

మోన్నతి వేడ్మకల్ములకు నొప్పుగం బట్టికిం జేయ నైన వా 

ని న్నిఖిలంబును న్నెరపి నెయ్యపుబందుగు లెల్లం జేరి కూ 

ర్చున్న సభాంగణంబునను నుండెను వేచి వృషాంకు రాకకున్‌. 29 


ఆలోం దారకగిరిం దిగ 

ప్రోలుల నోరిచిన శంకరునికిని మాతల్‌ 

'మోల నిడిరి సాదర మగు 

లీలను మొదలింటి పెండిలికిం దగు తొదవుల్‌. 80 


ఊరక వారలయెడం గల 

గౌరవమున నీశుం డంటెం గల్యాణాలం 

కారశ్రీ నామేటికి 

నారూపమె మాటి వరుని కనువగు తెజంై. 31 


తెలిగంద మయ్యె బసుమమె 
తలం దెలివిరిసరిసిరి గని దగెయబినుకయె సాం 


ర్‌ర్‌ 


110 


కూచిమంచి సాంబశివకవి 


చలరోచనాంక మయి కరి 
కళవసమె దుకూల మగుచుం గర మొప్పారెన్‌. 


పసపుమెజుంగు లీనునడిపాపను లోపలం బూని చొక్కపుం 

బస నళికాస్టిమధ్యమును భాసిలెనే బలుగన్ను దా నదే 

యెసంగె సమీపమందు వసియించుచు మించుటంజేసి చారుతో 
ల్లసనము మీఅంగా నరదళంబునం బెట్టిన చుక్కబొట్టుగన్‌. 


తగు నెలవుల నెలకొని పలు 

వగల నగల గూర్చుభుజగవరుల యొడళులే 
యొగి మాటి దొంటి పగిదినె 

నెగడెం దదుజ్వలఫణామణీఘృణిగణముల్‌. 


పిన్నందనంబుంజేసి కనిపింపక యుండు కళంకరేఖతో 
వెన్నెల తళ్ళులన్‌ బవలె పెల్లుగ నీనెడు చందమామతోం 
(బన్ననియోగ మెన్నండును బాయనిదై పొలుమారు మౌళిచే 
నెన్మిక గన్నమేటి కింక నేటికి మిన్న ధరింప నౌదలన్‌? 


ఇటువలె నక్కజంబులకు నెల్లను నెక్కటి మూలమైన ధూ 
ర్దటి తనదౌ మహామహిమం బ్రాకటమండనసంవిధానసం 
ఘటకత నొప్పు మీటి యుపకంఠచరత్ర్రమథోపనీతమౌ 
పటుతర ఖద్దమం దెనసి భాసిలంగా6 దననీడ నారసెన్‌. 


ల్వల నలరార బెబ్బులికళాసము గప్పిన విప్పు పుతో 
నలరుచు భక్తి పేర్మిందనయంగపుదొడ్డకొలందిం గుంచుగి 
త్రలతలమిన్న రౌప్యవసుధాధరమౌలిని బోలె నెక్కుచున్‌. 


అరిగిరి నైజయానసముదంచితకంపవిలోలకుండల 
స్ఫురణలు దాల్చి యాత్మరుచిపూగపరాగవరానురాగసుం 
దరవదనంబులన్‌ జదలు తమ్మికొలంకు వలెన్‌ వెలుంగంగా 
నెరపుచు మాత లయ్యఖిలనిర్ణరవంద్యపదాబ్దు వెంబడిన్‌. 


మేలిమిబంగరంపుజిగి మీటెడి వారల వెన్మ శోభిలెన్‌ 
గాలిక పున్మపేరు తన కంబుగళంబు నలంకరింప శం 
పాళిని దౌల మున్‌ బజచునట్లుగం దోలి బలాకమాలికన్‌ 
దాలుచునీలనీరదవితానముంబోనిది యైనమేనితోన్‌. 


స 
స 


32 


33 


34 


35 


36 


37 


38 


39 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


పదపడి దేవతావళికి బాలమృగాంకకిరీటుం గొల్వంగా 

నద నిదె యంచుం దెల్బె సురయానశిరంబులపైకి డిగ్గుచున్‌ 
బొదలు వివాహతూర్యచయభూరిరవంబు పురారి ముందటన్‌ 
ముద మొదవంగంబోవు గణముల్‌ మొజయింప నెసంగు నట్టిదై. 


అతులితవిశ్వకర్శకృత మైన నవాతపవారణంబు గొం 
చతనికి భక్తితో దశశతాంశుండు పట్టంగ దాని చుట్టు లం 
బిత మగు పట్టుంబుట్టపుసమీపమునన్‌ దులకించుమౌళితో 
నతం డలరెన్‌ నిలింపధుని యౌదలపై దిగునాంటి నీటుతోన్‌. 


కాయములు దాల్చి యపుడు గంగాయమునలు 
కుంచెలు గ్రహించి యతని సేవించికొనిరి 
నిమ్నగాకృతి వికృతిం జెందినను వాని 
కంచబారులనడ మాననట్లు తోంచె. 


ఆవిశ్వేశ్వరుసమ్ముఖమ్మునకుం దా నాద్యుండు లోకేశుండున్‌ 
శ్రీవత్సాంకితుండైన యప్పురుషుండున్‌ సెవింప నేతెంచి యా 
దేవోత్తంసుమహత్త్వమున్‌ “జయ” యనన్‌ దీపించువాక్యంబునన్‌ 
వే వర్థిల్లంగంజేసిరా సవనవహ్నిం బోలె హవ్యంబునన్‌. 


ముద్దిను సయ్యె వేజుపడి ము న్నల యొక్కండె యైన మూర్తియే 
పెద్దలు పిన్నలం చనుట వీరల కెల్ల సమంబె పెద్ద యౌ 
నద్దనుజారికంటె హరు డచ్యుతుం డప్పురవైరికంటె వీ 
రిద్దబికంటె ధాత మజియాతనికంటెను వీరు నొక్కచోన్‌. 


అతనికి లోకపాలు రమరాధిపముఖ్యులు నైజవైభవో 
చితధవళాపత్రముఖచిహ్నము లూద్చి వినీతవేషసం 
గతులయి దర్శనార్థముగం గన్నన సన్నల నంది వేడి ద 
ర్భితులయి వానిచే నతులు సేసిరి చేతులు దోయిలించుచున్‌. 


తలయూపునం గమలజు హరిం 
బలుకున నెలనవున వృత్రవైరిని బెజవే 
ల్పుల నెల్లం జూపునన్‌; యిటు 
లలఘుండు మన్నించెం దత్తదర్హానుగతిన్‌. 


అతనికి మున్నుగా “జయ” యటంచును సప్తమహర్చులిచ్చి రం 
చిత మగు నట్టిదీవన వచించె నతండును వారి కిట్లు స 


111 


40 


41 


42 


483 


45 


46 


56 


112 


కూచిమంచి సాంబశివకవి 


స్మితముగ “వేండినాండంగద మిమ్ముల నిమ్ముల ముందెయిందు వి 
సృృతమగు పెండ్లిజన్నమున బుత్విజులౌాట” కటంచుం బ్రీతితోన్‌. 47 


సుప్రవీణులు, విశ్వావసు ప్రముఖులు 

మధురముగం బాడం ద్రిపురసంహారకథను 
ఘనతమతమంపువికృతికిం జెనయరాని 

నెలతునుకదారి దారి చెన్నలరం గడచె. 48 


క్రన్నన మంగు పైండిచిజుగంటలతో సవిలాసయానసం 

పన్నత మింట నేగు నల వాహము సారె మొగుళ్లలో దగు 

ల్మొన్న విషాణముల్‌ తటము గ్రుమ్మగంగర్ద మమంటుకొన్న యా 

వన్నె విదుర్చుకొంచుం బయిం బన్నిన పన్నగభూషు మోయుచున్‌. 49 


చని చేరెన్‌ గిరిసార్వభౌముపరిరక్షం జేసి శత్రువ్రజం 

బునకున్‌ దేజి కనంగరాని సిరితోం బొల్పారునా పట్టణం 

బును మున్‌ బర్వెడునుర్వరారథికుచూపుల్‌ హేమదామంబుల 
ట్లనువందం దను లాగ ముందతిీికి, నయ్యానోత్తమం బొయ్యనన్‌ 50 


పమ్మినవేడ్క నప్పురము పజ్జను బౌరులు మోము లెత్తి త 

న్మిమ్ముగం జూడం గ్రొమ్మొగిలు నేలెడు నీలపుడాలు గల్లు కం 

ఠమ్ము వహించి మించుదొర నైజశరాంకిత మైన దివ్యమా 
ర్లమ్ముననుండి డిగ్గి సుకరమ్ముగ నిల్చె సమీపభూమిపై. ర్‌1 


ఆవిభు రాకచే నలరి యద్రివరుం డెదురేగె భూషణ 

శ్రీ విలసిల్లు బంధుజనబృందము కాంతలతాంతభూరిభా 
రావనతావనీరుహస మన్వితనైజనితంబపంక్తిశో 

భావిభవంబు దాల్చు మదవారణవారము నెక్కి వెంట రాన్‌. 52 


వివృతకవాట మైన యల వీటి దువారమునందు నొక్కటన్‌ 
దివిషదనీకమున్‌ వసుమతీధరలోకము రెండు గూడె నా 

రవళులు దవ్వు పర్వ సుకరంబుగ నొక్నటె యైన యడ్డక 

ట్టవిసిన వారిపూరయుగ మైక్యముం జెందెడు చంద మేర్చడన్‌. _ 58 


ముజ్జగమ్ము లెతని (మొక్కెడు నామేటి, 

తనకు (యొక్క లజ్జ గొనుచు నద్రి 

తలంపం డతని మహిమం దనశిరంబు గరంబు 

ముందె క్రిందు వడుట డెందమందు. 54 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


తన ముఖకాంతి యింపున నితాంతవికాసము నొంద నద్రిరా 
జనువుగ ముందు దాంజనుచు నల్లునిందోడ్మొనిపోయె గుల్బముల్‌ 
మునుంగంగ జల్లివట్టి పువుముంపుల సొంపగు పణ్యవీథులన్‌ 
దనరుచు సంపదాకర మనం దగు నైజపురంబులోనికిన్‌. 


అత్తజి హరదర్శనపర 

చిత్త లయిన యప్పురంపుం జెలువల కయ్యెన్‌ 
బ్రోత్తుంగసౌధవీథుల, 

నిత్తెజంగున మాజుపనుల నెజుంగని చెయ్వుల్‌. 


సోరణ చేరం గోరి యొక సుందరి తొందర మీరం బోవుచో 
సారెకుం బూలమాలికలు జాజంగం (గ్రొమ్ముడి వీడు పెన్నెబుల్‌ 
చేరిచి పట్టెం గాని యొక చేతం దలంపదు చాన వానిం జె 
న్నారంగం (గ్రమ్మజ న్ముడువ, నయ్యెడకున్‌ దనచేరునంతకున్‌. 


ననుపుగ బోటి రంజన మొనర్చంగం బట్టు నిజాగ్రపాదమున్‌ 
వనిత యొకర్తు లక్కతడి వాయక యుండనె నాంచికొంచు వేం 
జనియె నొయారి నెన్నడలచందము డిందంగ జాలకంబు గ్ర 
న్ననం దనచేరునంతకుం దనర్చుచుం ద్రోవకు యావకాంకముల్‌. 


వలపలి కంటికిం గాటుక 

దలంకొని యిడి యది యొదవని దాపలికంటిన్‌ 
దలంపక వేటొక చెలి యటె 

శలాక చేం బూని కిటికి సరసకుం బజచెన్‌. 


వెలందుక యింకొకర్తు నడ వీడిన పోకముడిన్‌ ఘటింపంగాం 
దలంపక జాలకాంతరగతం బగునట్టి యనన్యదృష్టితో 
నిలిచెను భూరికంకణమణిప్రభ పొక్కిలి మిక్కిలిన్‌ జొజన్‌ 
జెలువుగం బాణిపంకజము చేత గ్రహించుచు నంతరీయమున్‌. 


పడంతి యొకర్తు కాంచి సగపా లొగిం గూరిచి లేచి వే చనన్‌ 
గడు6 దడవాడు నడ్డడుగునన్‌ రతనంబులు రాల రాల నా 
బిడ బొటట్రేలి మూలమునం బెట్టిన తొల్లిటి దార మొక్కండే 
యడరెం దదీయ మేఖలకు నంతకునున్‌ దుదిన్‌ నిల్చియున్నదై. 


ఘనమదిరాసుగంధభరగర్భితమున్‌ జలదృజ్మికిందభా 
జనమును నైన కౌతుకవశప్రమదారుచిరాననాళిచే 


113 


ర్‌ర్‌ 


56 


57 


ర్‌రి 


59 


60 


57 


114 


కూచిమంచి సాంబశివకవి 


ననువుగం బూరితాంతరములై చెలువారెడు భూరిమారుతా 
యనములు వొల్చిం, బద్మనిచయంబున భూషిత మైనరీతిగాన్‌. 62 


ఇందుకలాకలాపుం డపు డె త్తగు తోరణవార మూని, బల్‌ 

కం దగు కేతనాంబరపరంపర రాజిలురాజమార్గమున్‌ 

బొందెను, మేలు మాళిగల భూరితరద్యుతి యిన్మడింపం బే 

ర్మిం దొగ రాజిగుల్‌, పగలె ద్రిమ్మరం జోయుచుం దచ్చిరంబులన్‌. 63 


ఇన్నెజింగాంగం జూడ్ములకు నెల్లను నెక్కటిలక్ష్యమౌ హరున్‌ 
గన్నులం గ్రోలుచున్‌ జెలులు గానరు మారు పదార్థ మట్ల యౌ 


నన్నుల తక్కు నింద్రియము లన్నిటి వృత్తులు గూడి చేరె నా 
కన్నులలోనె తత్తదవిఖండితశక్తివిశేషసంపదన్‌. 64 


ఇతని కొటి కపర్ణ మృదులాంగి యయ్యుందాం 

జేయ రానితపము చేయు టొప్పు 

నితనిదాస్య మొందు నతివయె ధన్య నా 

నెన్నందరమె కురువు నెక్కు కన్య? 65 


అతికమనీయరూపవిభవాంచిత మీమిథునంబు లోకసం 

స్తుతముగ ధాత యొండొరులతో జత గూర్చక యుండెనేని యి 
ట్లతులితకాంతి యీ యిరువురందు ఘటింప నొనర్చినట్టియ 

ద్భుత మగు యత్న మెల్లం గడుం బొల్లునం బోవదె యెట్లు చూచినన్‌. 


నిక్కం భీతండు రోసం 

బెక్కి సుమాయుధుని కాయ మేర్చండు మరుండే 

చక్కని యీ జగదొరం గని 

మిక్కిలిసిగ్గుమెయి వీడె మేనుం దనంతన్‌. 67 


చెలి! తలంపుల కెల్లగు నీ 

బలుదొర చుట్టజిక మొలసి భాగ్యవశతచే 

నిలం దాల్పం బొడవు గనుతన 

తల మన నగరాజు తుంగతరముగ నెత్తున్‌. 68 


ఎలమిన్‌ వీనుల విందులై తనరంగా, ని ట్లోషధిప్రస్థపుం 

బొలంతుల్‌ వల్మెడు సుద్దులన్‌ వినుచు నాముక్కంటి తాంజేరె మం 
జులకేయూరచయంపు రాపిడులచేం జూరంబులౌ లాజము 

ప్పుల బల్‌ వృష్ణులం బొల్పు మీజు మిహికాక్షోణీధరాగారమున్‌. 69 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 115 


శరదభ్రంబుననుండి భానుండుబలెన్‌ శంభుం డటన్‌ గోపురం 

దరు బల్వీంపుననుండి శౌరి చెయియూంతన్‌ బూనుచున్‌ డిగ్గి ముం 
దర వాణీశుండు త్రోవ సూపుచుం జనంగాం జొచ్చెం దా నల్లనన్‌ 
ధరణీభృన్మణిమందిరోత్తమమునన్‌ గక్ష్యాంతర ్రేణులన్‌. 70 


అతనికి వెన్మ వాసవముఖాఖిలలేఖనికాయమున్‌ బుర 
స్కృతబుషిసప్తకం బగుమునీంద్రసముత్మరమున్‌ గణంబులున్‌ 
క్షితిధరసోము ధామమునం జెచ్చెరం జొచ్చెను భాసురార్టసం 
హతి యనపాయమై తగు నుపాయము పాయక చేరు తీరునన్‌. 


అనువుగ శూలి పీఠగతుం డై యట, రత్న సమన్వితార్థ్యమున్‌ 
గొనబుగం దేనె గూరిచిన గోదధి నవ్యదుకూలయుగ్మమున్‌ 

బొనర యథావిధిన్‌ శిఖరిముఖ్యుండు గూరిమి మీజం దెచ్చియి 

చ్చిన యితరార్థముల్‌ గొనె నశేషము మంత్రసమేతమై తగన్‌. 72 


సలలితపట్టవగస్రధరు శంకరుం జేర్చిరి పెండ్లికూంతుచే 
యలంతి కటన్‌, వినీతు లయి యంతిపురంబున దక్షు లైన వా 
రలు; సితఫేనసంచయవిరాజిసరిత్తరుణీమనోహరున్‌ 
జెలియలికట్ట చేరువకుం జేరుచు చందురుక్రొంజిగుల్‌ వలెన్‌ 78 


ఎలమిని బెంపు చెందినముఖేందురుచిం దగునావెలంది పొం 
దొలసి శివుండు ఫుల్లనయనోత్పలుండున్‌ విమలోజ్ఞ్వలన్మన 
స్సలిలుండు నై చెలంగెం గడు; శారదభూరిమనోజ్ఞవేళతో 

నెలసి నితాంతకాంతిని రహించెడు లోకము సంచు గాంచుచున్‌. 


ఎదురుపడునెడ బెదరు చొకింత నిలిచి 

మగుడుచుం బరస్పరాసక్తిం దవిలి యున్న 

వారి చూపులు నునుసిగ్గు వలన నపుడె 

సెందె సంకోచభావంబు చెన్ను మీ. 75 


(గ్రావనికేతనుం డపుడు గైకొనె శైలవతంసుం డీయంగాం 

జేవుజు లీను వ్రేళ్ళెనయు చేడియ కేల్‌ నిజభీతి నయ్యుమా 

భావిని మేని లోన దనప్రన్నని నెమ్మెయి దాంచుకొన్న యా 
పూవులవింటి దంటతొలుమొల్మను బోలెం గరంబు హాళితోన్‌. 76 


ఉమకు మెయిం బులక లెసంగెను 
జెమ రొదవె వృషాంకునకును జెన్నగు ట్రేళ్లన్‌ 


ర్‌రి 


116 


కూచిమంచి సాంబశివకవి 


సుమశరు చెయిదము సమముగ 
నమరంగ నిరువురకుం బరిణయము పంచె ననన్‌. 77 


పరిణయ మగుతతి నెవ్వరి 
యరుదా రెడిసన్నిధాన మనుపమశోభా 

కర మితర దంపతుల కా 

యిరువుర యలనాంటి సిరి నింకేలా తెలుపన్‌. 78 


కడుంబొడవు గల్లు కీలలం (గ్రాలు కీలిం 

జుట్టి వచ్చెడు నలజంట సొగసు మీటిం 

బరంగ నన్యోన్యసంసక్తి వజిలి మేరు 

పరిసరంబునం దిరుగు రేవగళు లనంగ. 79 


అట మిథఃస్పర్శసుఖమీలితాక్ష మైన 

యలయుగళిం ద్రిప్పి, ముమ్మరు ననలుచుట్టుం 

బెండ్లికొమరితచే విడిపించె లాజ 

లమర దీష్తార్చి యగు వహ్ని నా పురోధ. 80 


అమర గురూపదేశమున నంజలితో వదనంబు సేర్చె నా 

రమణి సుగంధయుక్త మయి రాజిలు లాజల ధూమ మద్దియున్‌ 
(బ్రమద కపోలదేశములం బర్వెడు బల్సిగలన్‌ ముహూర్తమా 

త్రము చెవి నల్లగల్వ లయి రాణ వహించెను మించుంబోణికిన్‌. 81 


చెమ రొక్కింత వహించి కెంపుజిగితోం జెన్నారు చెక్కిళ్లయం 

దముతోం గాటుకకప్పురం గెడయుచున్‌ దళ్ళారు కన్లోయి యం 
దముతో మ్లానయవాంకురోజ్ఞ్వలవరోత్తంసంబుతోం బొల్చె రా 
జముఖీవక్రము లాజధూమచయ మాచారార్లమై గైకొనన్‌. 82 


పెండ్లికూంతుతోడ ద్విజుం డనెంబట్టిరో! 

నీ వివాహమునకుం బావకుండు 

కర్మసాక్షి సలుపు ధర్మువు పతి యైన 

చంద్రమౌళితో విచార ముడిగి. 83 
అనుచు యాజకుం డనిన యానుడి భవాని 

చెవులు కనులకొనలం జేర జాంచి 

తావెం గడునిదాఘతాప మొందిన నేల 

యాదిమైంద్రవారి నానినట్లు. 84 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 117 


ధ్రువుడు ప్రియదర్శనుండు నవు 

ధవుండు (ధ్రువున్‌ జూడు మన, వదన మెత్తి యనెన్‌ 

జవరాలు (త్రపాగద్గద 

మవు నెలుంగునం గానంబడె నటం చెటొ తుదకున్‌. రి5 


జాతాగముండు పురోహితుం 

డీతీరునం బెండ్లి దీర్చ నీప్రజ కెల్లన్‌ 

మాతాపితరులు వార 

బ్లాతాసనుం డైనవిధికి సల్పిరి ప్రణతిన్‌. 86 


“కనుము సుమంగలీ! సుతు నఖండపరాక్రమశాలి” నంచు దీ 

వన యిడెం బెండ్రికూంతునకు వారిజసంభవుం డష్టమూర్తియం 
దునం దగం బేర్శొనం జను మనోరథ మే మని యంచు జింతలో 
మునింగి విముగ్గుండయ్యెను; విభుం డతం డయ్యును బల్ముంగలి,కిన్‌. 


ఆవల నాయుగంబు చతురశ్రమమున్‌ గుసుమాస్తృతంబు నౌ 
పావనవేది చేరి యట భర్మమయాసనమందు నుండి యిం 
పావహిలంగం బోసికొని రౌదలలం దలంబ్రాలు; లౌకికం 

బై విలసిల్లు వాడుకయు నాదరణీయమె గాన నెందునన్‌. 88 


సలలిత మైన ముత్తెముల జాలరిసొంపు హరింపం జాలునం 
చలజలబిందుజాలమున జా నయి, యాయతదండమంజిమం 
బెలయంగ నేర్చునాళమున నింపగుతామరసాతపత్రమున్‌ 
గలుముల మించుంబోండి యొడికంబుగం బట్టెను బెండ్లి జంటకున్‌ 


అల దంపతులను బొగడెను 

బలుకులచెలి యిరుదెజంగుం బలుకులగమిచే; 

నలఘువరు నమరవాణిని 

వలిమలసుతం జులకందెలియు వైకృతఫణితిన్‌. 90 


ఇంబుగ సంధులన్‌ వివిధవృత్తులు దేటపడన్‌ రసానుకూ 
లంబుగ రాగముల్‌ దనర లాలితభంగిం జెలంగి యంగహా 
రం బెసంగన్‌ గరంబు రుచిరం బగునొప్పున నప్పరఃప్రయు 
క్తం బగు నాదిరూపకము గాంచి రొకించుక సేపు జంపతుల్‌. 91 


అది ముగియంగ మౌళిఘటితాంజలు లొప్ప నమస్మరించుచున్‌ 
ద్రైదశులు పెండ్లియె నవసతీయుతుం డైన గిరీశు డాసి యిం 


118 


59 


కూచిమంచి సాంబశివకవి 


పొదవంగ విన్నవించి రపు డొయ్యన శాపము దీణతి మూర్తితోం 
బొదలెడు పంచబాణు కొలువుం గృపంగ్రమ్మజణ సమ్మతింపంగన్‌. 92 


అపుడు నిరస్తకోపుండగునవ్వి భుండున్‌ దయ నిచ్చగించె మ 
వ్వపుమరునంపగుంపు పరవన్‌ దనయందును గూడ నట్లయౌ 
నెపుడును గార్యవేత్తలు నిజేశులకున్‌ దఠిం జూచి చేయు వి 

న్నపము లభీష్టసిద్ధిని ఘనంబుగం గూర్చక రిత్త వోవునే. 93 


పిమ్మట నిందుమౌళి యలవేలుపుమూంకల వీడుకొల్పి, మో 

దమ్మున గట్టుపట్టి చెయితామర పట్టి సువర్ణపాత్రయు 

క్రమ్ము సుమాదిభక్తిలలితమ్మును భూమితలాస్త ఎ్రతోరుశ 

య్యమ్మును నైన కౌతుకగృహమ్మును జేరె సుఖావహమ్ముగన్‌. 94 


పంచచామరము. 
నవోఢతా[త్రపావిభూషణన్‌ వరోపనీత మౌ 
స్వవక్రమున్‌ మలంచికొంచుం బాన్సుబోంట్ల కైన మా 
రువల్మకున్నకల్మి నాహరుం డటన్‌ గణాస్యనూ 
తృవిక్రియాలి నెట్టకేనిం దా నగించె లోపలన్‌. 95 


పంచచామరము. 
సమస్తదేహిసంతతిస్వసా మ్యరమ్య భావనా! 
యమాత్యవంశపావనా! సమాత్తబంధమోచనా! 
(భ్రమప్రమాదదుస్తమోనిరాసి బోధలోచనా! 
సుమాన్యకూచిమంచిసోమసుందరార్యభూషణా. 8 


ఇది యుమాపరిణయం బన నెసంగు సప్త 

మంపుసర్గంబు శ్రీకూచిమంచి సోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 
సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 4 


119 


శ్రీః 
శ్రీమదాంధ్ర కుమారసంభవము 
అష్టమాశ్వాసము 


శ్రీవిపులాధరతనయా 
జీవితనాథాంఘ్రిపద్మసేవాభిజ్ఞా! 
దేవగురుజైత్రబుద్ధివ 
చోవిభవసమజ్ఞ! సోమసుందరప్రాజ్ఞా! 1 

అవధారు కాళిదాస 

జ్ఞవరామరసూక్ష్యనూక్తిచణనాద గ్రా 60 
హివినూత్నయంత్రదాంధ్ర 

ప్రవిమలవాక్తతి సవినతిం బైకత వినుతున్‌. 2 


పరిణయానంతరము ధరాధరవతంసు 
తనయ హరునెడ రతిభావ జనిత కాత 
రత వహింపంగ, దానిచే నతని కొదవె 
మదనసందీపనం బగు మంజుసుఖము. 1 


పలికినను బదులు పలుక, ద 

వలికిం జనంజూచుం ప్రియుడు పైకొం గొడియన్‌ 

జెలి పెడమో మయి శయ్యా 

స్థలి నుండు; నటయ్యుం బెంచె సదయుని కింపున్‌. 2 


120 


కూచిమంచి సాంబశివకవి 


ఈ చెలువ యేమి సేయునో చూచెద నని 
మగండు నిదురించినట్లుండి నగుచుం దన్నుం 
గన, నెదుర్చడు తనదుచూడ్శిని మొగిడ్చె 
వనిత మెటుమున మిటుమిట్లు గొనినయట్లు, 


మెలంతుక తన పొక్కిలికిన్‌ 

జెలువుండు సెయి దార్చ మానిచెన్‌ వడంకుచు, నా 
వల వీడెం దనంతనె యల 
పొలంతిదుకూలంపుంబోకముడి కడుదవుగన్‌. 


“కవిధిం జెలి! యేకతమున 
సేవింపుమ వెజపు దీలి శివు” నని చెలువల్‌ 
వావిరి దెలిపిన బుద్దులు 


భావిని ప్రియుమోల మజచె వ్యాకులతమెయిన్‌. 
అనవసర మైన యర్లంబునందు6 గూడ 


నుబుసుపోకకుం బ్రశ్నింప నుత్సహించు 
నంగభవజిష్టు చూడ్ముల నాదరించి 


రమణి తలయూపుననె యుత్తరము నొసంగె. 


చేలం దొలంగించుహరు కనుల్‌ కేలుదోయి 
నతివ మూయంగ నతం డలికాక్షిం జూడ, 
తన జతన మిట్లు విత యైన వనజనయన 
యేమియును దోంచ కుండెం దా నేకతమున. 


ముద్దిడ మోవి యొగ్గ దతిమోహము గాటపుంగౌంగిలింతలన్‌ 
దద్దయు హస్తయుగ్మము గదల్పదు, చేంతకు మారుచేంత దా 
నెద్దియు జేయ, దట్లు త్రప యేడ్తెజిచే మరుమించు కుంచినన్‌ 
ముద్దియ తొంటికూటమి విభున్‌ బ్రమదాంబుధి నోలలారిచెన్‌. 


పలుకెంపులు కెమ్మోవికిం 

గలుగని ముఖచుంబనమును గాయపుగుజుతుల్‌ 
గొలుపని నఖరదముల చేం 

తలుంగల మృదురతికె గాని తాళద నవలా. 


రాతిరి నడిచిన చర్య వి 
భాతమునం దడుగ వచ్చు వ్రాణసఖులకున్‌ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


గౌతుక ముడుపదు సిగ్గునం 
జేతోగతిం ద్వరిత యయ్యుం జెలి వర్ణింపన్‌. 


అద్దమందున సురతంపుటానవాళ్లు 
గాంచుచు లతాంగి తనవెన్మం బొంచియున్న 
ప్రియుని నీడను దన నీడ వెనుక జూచి 
సిగ్గున నానర్చె నేమేమొ చెయిదములను. 


శితికంఠభుక్తయౌవన 

నతులితసుతం జూచి జనని యాద దొజంగెన్‌ 
బతిమన్నన గన్న సుతా 

మతల్లి గద మాను తల్లి మది యుమ్మలికన్‌. 
ఎట్టెటొ కొన్నా ళ్ళడుగున్‌ 

బెట్టించె రతిన్‌ హరుండు ప్రియచే; నటపై 
గట్టుసుతకు సురతపుంజవి 

బుట్టిన మెలమెల్ల రతివిముఖత యోసరిలెన్‌. 


కవుంగిలించు బిగ్గం గౌంగిలింపంగం జెల్వుం 

డతండు వేడ మోము నవల సేయ 

దరితి రశనపొత్తు నభిలషించెడు వరు 

కరము నాంగు వదులుగా లతాంగి. 

అమరంగం జెయ్వులం దెలియునట్టిది విపియ మన్నమాట లే 
శమును నెజుంగనట్టిదియుం జాటువచోరుచిరంబునున్‌, నిమే 
షము నెడంబా టనన్‌ వెజ పెసంగెనడునట్టిదియున్‌ బరస్పరా 
రము నగు[్రేమ నాటె నలదంపతులందుం గొలందినాళ్ళకే. 


కులగిరి రాజకన్య తనకుం దగునావరునందు నెట్లు రా 

గిలె నటె శంకరుండు నల కీరమనోహరవాణియందునున్‌ 
వలనుగ మేలుదాలిచె నపాంపతిం దప్పునె జహ్నుకన్యకా 
జలరుహనేత్ర? తన్ముఖరసంబునం గా కతండున్‌ సుఖించునే? 


సురతకళాగురుందగునా 

హరుచే నేకాంతశిష్యురాలయి, యుమయే 
తరుణులచదురుం గబచెను 

గురుకుచ దా నదె యొనర్చి గురుదక్షిణగాన్‌. 


121 


10 


11 


12 


13 


14 


15 


16 


17 


61 


122 


కూచిమంచి సాంబశివకవి 


కరకిసలయములు వేదనం 

గరము విదల్పంగం, బ్రీయుండు గజచి విడుచు వా 
తెజినోవు మాన్సుకొనె బి 

త్తరి చలువలు చిలుకు చెలువుతలనెలతునుకన్‌. 


కలికిత ముద్దిడుతటి నల 

కలచూర్ణపునలక లురులంగా, మెజంగెడున 
య్యలికాక్షి నిలిపె శంభుండు 

జలజంబుల వలపు లొలకు సతియా ర్పొలయన్‌. 


ఈవిధి నింద్రియసుఖ మగు 

త్రోవన్‌ జేకొని, సుమాయుధుని దయం గనుచున్‌ 
(గ్రావేందునింట నొకనెల 

భావజరిపుం డుండె, 'హైమవతితోం గూదన్‌. 


అనుంగుంగొమార్తెతోడి విరహంబునకున్‌ మది సైంప లేక వె 
దన పడునా కులాచలవతంసున కెట్టులొ యొప్పంజెప్పి దా 
ననితరసామ్యయానవిభవాంచితభద్రతురుంగుం డై సయం 
జని యగునమ్మహామహుండు సల్పె విహారము, లచ్చటచ్చటన్‌. 


అనిలజవాధ్య మైనయలయానము నెక్కి మహానటుండు దాం 
గనకనగంబు చేరి యటం గమహిరణ్మయపల్ల వాంశక 
ల్పనయుతతల్పమందు హిమవత్ములశైలకుమారికాఘన 
స్తనపరిరంభపూర్వసుఖతత్పరతన్‌ గడపె న్నిశీథిని న్‌. 


హరికరకంకణాంకితశిలావళి బల్‌ దళుకొత్తం గ్రొత్తగా 
దొరసినవెల్పుటోగిరపుందుంపరగుంపున నింపు వెంచు సుం 
దరతరమంద రాచలనితంబములన్‌ నివసించెం బ్రేయసీ 
సరసముఖాంబుజాతమధుషట్పద మావిధుమౌళి హాళితో. 


అల యళినీలకుంతల దశాస్యనిశాచరసింహగర్ణచే 

నులికి స్వకీయకోమలభుజోజ్వలబంధము కంధరంబునన్‌ 
వెలయంగం జేయం దా ననుభవించె జగజ్జనకుండు శూలి య 
ర్మిలిచెలి కిన్నరేంద్రుగిరి నచ్చపుమెచ్చగు పండువెన్నెలల్‌. 


కోమలచందనాగముల కొమ్మల నూంచి, లవంగ కేసర 
సోమము మోచి, మారుతకిశోరుండు శంభుననుంగుటాలికిన్‌ 


18 


19 


20 


21 


22 


28 


24 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


గామునిసామునన్‌ గలుగుగాసిని బాచెం, బ్రియోక్తిరీతిగా 
నామహితుం డొకప్పు మలయాచలసీమ రమించు చున్నదో. 


మేలిమితామరన్‌ బ్రియుని మేలముకై ప్రహరింప, నాతండున్‌ 
గేల జలంబు గైకొనుచుం గేరుచు మీందికిం జల్లం గన్లవన్‌ 
బాలిక మూయుచున్‌ జలిపె మంజుగతిన్‌ జలకేళి; స. 
జాలువ మీలచాల తనసప్తకికిం దుగపేట గూర్చంగాన్‌. 


చెలువకు బేసికంటి కయిసేసె సురేంద్రపురంధ్రికుంతలా 

వళి కగుపారిజాతవరపాదపజాతలతాంతసంతతిన్‌ 

జెలు వగునందనోపవనసీమం గడుం దడవార వేలుపుం 
దలిరులబోండ్లు తన్‌ గని మనంబుల నువ్విళు లూర సారెకున్‌. 


ఇంతితోడ నిట్టు లిలయందు దివియందు 
కలసుఖంబు లెల్లం గాంచి గాంచి; 
యెండ యొణ్జిం బారునెడ నొకానొకనాందు 
హరుండు గంధమాదనాద్రి కరిగె. 


అం దపరంజిటానెలవులందు వసించుచు నిందుమౌళి క 

న్విం దయి కానిపిచు నరవిందసఖుం దిలకించి, డాబుజం 
బుం దగ నూంత చేసికొనుముద్దియ నా సహధర్మచారణిన్‌ 
జందనగంధి మేచకకచన్‌ గని యిట్లనుంగూర్మి హెచ్చంగన్‌. 


కెందలిరాకుంబోండి! నునుంగెంజిగు లొల్ము తృతీయభాగముల్‌ 
చెందిననీకనుంగవం గుశేశయమంజిమం జేర్చె నంచు నె 

న్నం దగుచున్‌ దినేశుండు దినంబు నిదే సమయంగం జేసె బెం 
పందినవిశ్వమున్‌ విలయమందు హరించువిరించిసంచునన్‌. 


వ్రాలెడు హేళి నైజకరవర్గము సంగతిం బాతజాతకీ 

లాలకణోత్మరంబునకు లావణి దూరము సేయ, శ్రీసము 
ద్వేలమహేంద్రచాపపరివేషములన్‌ విడనాడెం జూడుమా 
బాలరొ! నిన్నుంగన్నతని ప్రన్ననియీసెలయేటికూటువుల్‌. 


సారసకేసరం బొకటి సాము మెసంగి తొజంగి యార్చుచున్‌ 
సారెకు నొక్క టొక్కటిం గనన్‌ గుతుకల్‌ మజలించు చివ్వగన్‌ 
దారుణదైవతంత్రనిహతం బగుజక్కవదోయి కించు కౌ 
దూరము తోర మయ్యెడును దొయ్యలి! తోయరుహాకరంబునన్‌. 


123 


26 


28 


30 


31 


32 


62 


124 


కూచిమంచి సాంబశివకవి 


గొనబగు నందుగుంజిగురుంగొమ్మలవ్రయ్యలం గమ్మతావి నొ 

ప్పిన పగలింటియిక్కలను వీడి కరుల్‌ రవి తూర్పునందుం దోం 
చినయది యాదిగాం దమభుజించిన మెంతకుం జాలునట్లు గా 
వనరుహలగ్నభ్భంగ మగువారి గ్రహించెడు నొక్కసారిగా. 33 


పశ్చిమదిగంతమున (వేలు భానుండు దన 

కరము నిడుపారునీడచే సరసినీటి 

కుదిరిబంగరుటనకట యొనరిచె నన 

వెలింగెదును జూచితే లెక్కపలుకులాండి. 34 


పలుమటు లోంతురాంపి గల పల్వల మెల్లం గలంత వెట్టి, బి 
ట్టలమినయట్టి యెండ యుడు కాజ, తటంబులు సేరెం గాంటియే 
కలములమూంయక నేలు గమికాం డ్రగుకొమ్ములపందు లిందు; వం 
క లగు బిసాంకురంబులు ముఖంబులం దాల్చువితానం బొల్బుచున్‌. 


ధరణిరుహాగ్రభాగమునం దావల మైనశిఖావలంబు బం 
గరుజలపోతకెంపుజిగిం గ్రాలెడువిచ్చుపురిన్‌ ధరించుచున్‌ 

బరంగ దినాంతిమాతపము పాన మొనర్చెడునట్లు తోంచెడిన్‌ 
గరికరసుందరోరువర! గా కది యేల తజుంగుం (గచ్చటన్‌? 36 


పంక మొక్కవంక బయ లయ్యె నన నిరు 

లింద్రు దెస నెసంగె నెండవీటి 

వేవెలుంగు హరింప, వి న్నా కించుక దక్క 

వట్టినట్టి కొలంకు వడుపు దాల్చి. 37 


రమణిరొ! యాకుటిండ్ల యజిరంబుల నెక్కొనులేళ్లతోడ మూ 

లములం దడాజ కుండంగ జలంబులు వోసిన లేంతచెట్లతో 

నమర సముజ్జ్వలంబు లగునగ్నులతో వెసం జొచ్చు హోమధే 
నుమణులతోడం బొల్చెడు; ననూనరుచిం గని యీ తపోవనుల్‌. 
ముకుళించుచు నించుక మూ 

యక దలవాంకిలి నిమేష మబ్ద మునిచె మ 

న్మికిం దావు తడవు మధుపము 

నకుం జోటు నొసంగం దలంచినదియుం బోలెన్‌. 89 


కరము జాతి, కొలందిగా నున్న రుచులతో 
నెనసి యెట్టవాటునినునిC దాల్చి 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


మంచియకరు లొలయు మంకెనపూబొట్టు 
దాల్చుకన్నె యనంగం దగెం బతీచి. 


వెలుంగుల వేండింగోలుచును, వెన్మాని వచ్చెడువాలఖీల్యము 
ఖ్యులు రథవాజిహర్ష మొనంగూర్చునెలుంగుల సామగానముల్‌ 
సలుపుచు వేయుదోయముల సన్నుతి సేయుచు నున్నవా రిదే 
మలయజగంధి! పావక సమర్పితభాను సహగ్రభానునిన్‌. 


సురపథవీథినుండి దిగుచోం గడువంగినకంఠపంక్తితోం, 
గరమును వాలి కన్గవలంగప్పెడువీనులచామరాళితో 

బరు వగుకాడి జాలి కడువంగిన కేసరరాజితో హరుల్‌ 

పరు గిడ నత్తమిల్లె నిదె భానుః డహంబును దాచు చంబుధిన్‌. 


విన్ను నిదుర జెందువిత మయ్యె రవి వాయ, 
నెచ్చు తేజమునకు నిదియె రీతి; 

యొదవి తెలివి గొలుపు నది యెంత కంతకు 
నగును మాపునకె తదస్తమయము. 


చరమశిలోచ్చయా[గ్రతలశాయినియై జనవంద్యయౌ దివా 
కరవరమూర్తి వెంబడినె [గ్రక్కున సంధ్యయు నెగె నట్లు ము 
న్నరుణమయూఖుచేత నుదయావసరమ్మున నిమ్ముగాం బుర 
స్మరణము గాంచి వాని వెనుకం జన జంకునె యిమ్ము దప్పినన్‌? 


కుటిలకచ! మొగిళ్లకొన లివె తులకించెం 
బసపు నెజుపు బూదె వన్నె లెనసి 

కాంతు వీ వ టంచుం గడసంజ కుంచియ 
గొంచు, రంగు దీర్చె నం చనంగ. 


మృగరాజకేసరములకుం, 

జిగురుంజొంపముల నీనుచెట్లకు, ధాతు 
స్థగితనిజశ్చంగములకును 

నగపతి యీ రెండ పంచె నాం దగ గంటే? 

ధరణిని బార్జిభాగములం దాంకక నిల్చి విధిజ్ఞు లైన యీ 
పరమతపోధనా(గ్రణులు పావనవారి నొసంగి యర్ధ్యముల్‌ 
వరుణునిదిక్కు మో మగుచు బ్రహ్మజపంబు నుపాంశువృత్తి సా 
దరముగ సల్పువారు ప్రయతత్వము గోరి సరోరుహననా! 


125 


40 


41 


483 


45 


46 


63 


126 


కూచిమంచి సాంబశివకవి 


కావున నాకు నొక్కత్రుటికాల మనుజ్ఞ యొసంగ నీ కగున్‌ 
బావనసాంధ్య కాలనియమక్రమనిర్వహణార్థ మీ యెడన్‌ 
వావిరి నింతలోన శుకవాణిరొ! యిష్టవినోదకల్పనా 
కోవిద లైననీచెలులు గూర్తురు పోండిగ నీకు వేడుకల్‌. 


పెదవి విజిచికొంచు విభుమాట వినిపించు 
కొనక కొండటేనియనుంగుంబట్టి 

యంచ నున్నవిజయ నామతించి వచింపం 
గడంగె దానితో నకారణముగ. 


దివసావసానసముచిత 

మవుకృత్యము మంత్రయుక్త మైతగ శివుండున్‌ 
సవరించి యలుకం బలుకని 

శివం గ్రమ్మజం జేరి వలికెం జిటున వ్వొలయన్‌. 


ఊరక కోపగించుకొనునుగ్యలి! మానము మాను సంధ్యకున్‌ 
గౌరవ మొప్ప మొక్కితిని గాని మ ఉొక్కటి గా దెజుంగవే 
వారిరుహాయతాక్షి! యనపాయభవత్సహధర్మచారితా 
చారవిధారథాంగనభసంగమసన్నిభశీల శాలి నన్‌? 

ఏతను వూడ్చె మున్ను పితృసృష్టి యొనర్చినవెన్మ ధాతతా 
నాతనువున్‌ విధిజ్ఞు లుదయాస్తమయావసరంబులందు వి 
ఖ్యాతముగా భజింతు రది గావున నిచ్చలు నాకు గౌరవ 

శ్రీ తనరారు సంధ్యయెడం జిత్తమునన్‌ జగదేకసుందరీ! 


క్రమ్ము తమోభరమ్ముపెనురాయిడి నీయెడ, నేలనూందు చం 

దమ్ము వహించు సంధ్యను ఘనాఘనవేణిరా! దీనిం జూడుమా 
యిమ్ముగ నొక్క తీరమున నెంతయు సాంద్రముగాం దమాలసా 
లమ్ములచాలు దాల్చుచుం జెలంగెడు ధాతురసంపుంజాలు నాన్‌. 


సురిగి కొలందిగా మిగిలి శోభిలు నెజ్జిని సందె యెండతోం 
బరంగుచుం బశ్చిమాశ కడు భాసిలె నెత్తుట జొత్తు దాల్చుచు 
ర్వరపయి నడ్డవాటముగం బాతము చెందిన హేతితోం బరి 


స్ఫురణ వహించుసంగరవసుంధర సంచు ధరించు మించుతోన్‌. 


రేయుం బవలుం గలియునాయెడ నడరెడు 
వెలుంగువేల్పు గట్టు వెనుక మఖుంగం 


48 


49 


50 


51 


52 


53 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 127 


గడంగి వాలుంగంటి కటిక చీంకటి యిదె 
యెదురు లేక పొదలె నెల్లదెసల. ర్‌ర్‌ 


క్రిందికిని మీదింకిని వెన్మ ముందలకును 

(బ్రక్నలకు నేనీ జూడ్మి పర్వదు రవంత 

(గ్రమ్మం దనుం జిమ్మచీంకటి దిమ్ముమావి 

జగము నిశి గ్రాలె గర్భవాసమునంబోలె. 56 


కలుషము విమలముం దిరమున్‌ 

జలితము కుటిలంబు బుజువు సకలము నొకరూ 

పొలయించెం దమము కాల్పనె 

తులువలసిరి, గుణవివేకదూరము గాదే? ర్‌7 


ఒత్తగునైశసంతమస మొయ్యనం జోపంగ వచ్చుచున్నవాం 

డిత్తటి యాయజూకవిభుం డిందుండు తప్పక చూడుమా! నిలిం 
పోత్తమదిజ్యుఖం బిదె సముజ్ఞ్వలకాంతిరమానిశాంతమై 

పుత్తడిబొమ్మ! క్రొమ్మొగలిపుప్పొడింగప్పినయొప్పు దాల్చెడున్‌. ర్‌రి 
మందర ధారుణీధరముమాటున నెక్కొనుమండలంబుతో 

జం దగునిందుచేం గర మెసంగెను జుక్కలతోడిరేయి నేం 

బొందుగ మీర లాడుకొనుముచ్చటలన్‌ వినం వెన్మం బొంచంగాం 
(గందుగం జుట్టుకొన్న చెలికత్తెలపొత్తున నుండునీవలెన్‌. 59 


తలంపంగ నాదినాంతము నితాంతమునున్‌ వెలింగ్రక్క రాని రే 
పొలంతుకటేనిబింబ మనుభూరిరహస్యము మున్నలంతివె 

న్నెల యెలనవ్వగానంబడ నిర్ణరరాజదిశాశశాంకమం 

జులముఖి బైటం బెట్టెం దనుం జోదన సేయం ద్రియామ యల్లనన్‌. 


అతివరొ! చూడు పండిన ప్రియంగుఫలంబువలెన్‌, వరారుణ 

ద్యుతి నలరారుకైరవహితుండు నభః స్థితమున్‌ సరో౭_౦బుబిం 
బితమును నైనబింబ మతనుబీింటమునుం గల రీవి దవ్వులన్‌ 

జత నెడంబాయుజకృవలజంటను బోలెడిలీలం దాలిచెన్‌. 61 


అలంతియవపైరునునుసూది మొలకలగమి 

కరణి నొప్పారుకోమలాంకురము లెనయు 

నెలరుచుల నీనుంబువ్వుల న్‌ కొనర్పం 

బొదివి కొనగోటిగిల్లులం జిదుమ వచ్చు. 62 


64 


128 


కూచిమంచి సాంబశివకవి 


కురులగమి వైళ్ళచేంబలెం 

గరములచే నిరుల నొడిసి, కడు మొగిచిన తా 

మరకనులతోం దనరు శ 

ర్వరి మోమును ముద్దు గొనెడురహి నెల యలరెన్‌. 63 


గిరికుల రాజకన్య! పరికింపు నవామృతరుజ్యరీచికో 

త్మరములచేం దమిస్రము విఖండిత మై సగంబాలు ప్రీలు సం 

బరము రహించెం, గేళి కయి వన్యగజంబు గలంచి వీడినన్‌ 

మరలం బ్రసన్నతన్‌ గనెడు మానసదివ్యసరోవరం బనన్‌. 64 


ముందు గల రాగము దొలంగం జందమామ 

మండలం బిదె కరము నిర్మలత నొందె6; 

గాలదోషవశంబునం గలిగినట్టి 

వికృతి నిలుచునె నిర్మలప్రకృతులందు? 65 


నిలిచె వెన్నెల యున్నతి గలుగుపట్ల? 

నైశతమ మొప్పె నైచ్యంబు ననుచుచోట్ల 

సత్యముగం మెలుంగీళ్లకు జలజభవుండు 

వాని వానికిం దగు గతుల్‌ తానె సేసె. 66 


కలువలటేని వెల్లులను గల్లుచు, జాల్మొను చంద్రమళ్శిలా 
జలకణపజ్న్మిచేత గిరిచంద్రుం డవేళనె మేలుకొల్పెడున్‌ 

నెలంతరొ! నెత్తపుందరుల నిద్దుర చెందుచునున్నయీశిఖా 

వళముల నెల్ల నుల్లమున వర్షభయంబు జనింపంజేయుచున్‌. 67 


అవు గాదంచన రాని యందములయిక్కా! మున్‌గనుంగొంటె యీ 
దివిజాతావనిజాతజాతశిఖలన్‌ దీపించుక్రొమ్మించులన్‌ 

దొవవిం దందము సెందె; నీతరువులందున్‌ వ్రేలు ముక్తాఫలో 
జ్ఞ్వలహారావళులన్‌ గణింప మదిం గాంక్షం బూను చున్నాండనన్‌. 


ధరమున మిజ్టువల్లములు దద్దయుం గల్టుటంజేసి యిర్లతో 

బెరసి రహించునీ యరిదివెన్నెల చెన్నలరారె నెంతయున్‌ 

బరంగంగం బెకుతోయముల వ్రాంతలతోంగర మొప్పంగా మద 
ద్విరదము మేన బల్బెలువు పెంపంగం బూసినభూతిరీతిగన్‌. 69 


భూరితరాశం జేసి యెగంబోయుచు. ద్రావినచారుచంద్రికా 
కారరసంబుదాల్పం దనగర్భమునం దెడ లేక నిక్క మీ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


కైరవ మంబుజాననరొ! గన్గానుమా మదచంచరీకరుం 
కారముచేత గ్రంథిలుచుం (గచ్చ ముచ్చిక కంట విచ్చెడున్‌. 


సురధరణీరుహంబునను సొంపుగ ట్రేలెడి యీవినిర్మలాం 
బరవరముం గనుంగొనుము మానిని! యచ్చపుంబండువెన్నెలన్‌ 
బెరయుటంజేసి యాకృతివివేకము దుష్మర మయ్యు నియ్యెడన్‌ 
గరువలి వీనంబట్టి తిరుగంబడి యాడుచు రూప మేర్పడెన్‌. 


తరులక్రింద నురులువిరులట్లు మిహిం దాల్చ్ప 
దళచయంపురాపు లొలసి తునియు 
నిందుకాంతిపరియ లివి వ్రేళ్ళం బయి కెత్తి 
ముడువ వచ్చు నీదు ముంగురులను. 


సరసిజసన్నిభాననరొ! చాల వడంకెడు మండలంబుతో 

హరు వగు నిత్యతార నమృతాంశుం డిదే కదియంగ నేగెడున్‌; 
సరసదరాతికంపితలసన్మృదుగాత్రలతామనోజ్ఞతన్‌ 
బరంగెడుక్రొత్తపెందిలికొమార్తిను బెండ్లికొమారుండుం బలెన్‌. 


నెజియం బండిన జిల్లు కాండముల వన్నెన్‌ దెల్వి నల్వారుచుం 
దెజంగొప్పన్‌ బ్రతిబింబడంబరమునన్‌ దీపించు నీ చెక్కులం 
దొజి పార న్నునుమొల్మ లెత్తె నన నుద్దోతించు రేయెండ యే 
డ్రెజి వీక్షింపుమ చంద్రమండలసముద్వీక్షావిలోలేక్షణా! 


కెంపులొలుకువిన్ను గెంపురాంబనంటిలోం, 
బెట్టు చెట్ల మదిరం బట్టికొంచుం 

గవిసె గంధమాదనవనదేవత యిట, 

కీవు వచ్చుటెటింగి యిదె తనంత. 


పుట్టుిమంపుంగెంపు దొట్టిన కనులతోం 
బచ్చి పొగడపూల వలపుంగలుము 

లెలయు నీదు వదన మెనసి కాదంబరి, 
యేమిగుణము దెచ్చునింకనొ యనుచు. 


“ఐనం జెలు ల్మృన్ననం గై 

కోనర్హలు దీనింగొనుము గొల్పును బూవి 
ల్మాని నిది” యనుచు నేర్చున, 

నానించె సుర న్లిరీశుం డగసుత చేతన్‌. 


129 


72 


783 


75 


76 


717 


65 


130 


కూచిమంచి సాంబశివకవి 


ఆన నది నగజ కైనది, 

మానయ్యె వికారమయ్యు మాకందతకు 

న్మానితదురూహ్యదైవవి, 

ధానజ మగు తేనెమావితనమున కెనయి. 78 


ఎడపుచు బిడియము దార్చుచుం, 

బడుకకుందమిరేంచునట్టిపతియన సురంగ 

ల్దెడు కైపనం దగుదోయికిం 

గడువడినా పడంతిమిన్న కైవసమయ్యెన్‌. 79 


వడిగం దిరుగుండువడుకనుల్‌ దడంబడియెడు 

నుడులు జెమ్మటనీటిచిన్ములు నహేతు 

కపునవుల్‌ గల మగువ మొగమ్ము ప్రియుండు 

మోముననె గాదు గ్రోలెం జూపులనె చిరము. 80 


ప్రాంచత్మాంచనకాంచి వ్రేలంగ నితంబస్ఫారభారంబుచేం 

గించి త్రేనియు నెత్తరాని చెలి రక్తిన్‌ శంకరుం డెత్తి గై 

కొంచుం జొచ్చెం దలంచినం దనకు గొంగుంబంగరై యుండునా 
మించుంగల్మిజనించుమానికపురామేడన్గడు న్వేడుకన్‌. 81 


అందు నల్వహుమా తెల్సి నలరువల్వ 

క ప్పెనసి గాంగసైకతకాంతిం జెనయు 

శయ్యం బవళించె నుమతోడ శంభుం డమృత 

కరుడు రోహిణితో శరద్దనమున బలె. 82 


అక్నటి కంబు దక్కి తివియంగం గురుల్‌ హరు మౌళింగ్రాల లేం 
జుక్కలటేండు వాడి చనం, జొప్పడ హద్దు దొఅంగి గోళ్ళక్రా 

న్నాక్కులు మచ్చరంబులును నూల్మొనంగా, గమరు ల్లమంతనే 

(గ్రక్కున వీదంగా వఅలుగౌరి రతిం దనియండు శూలి దాన్‌. 88 


అనుంగుటా లోప దింక నంచు నచ్చపుంగని 

కరముననె శూలి దారానికరము లుడుగు 

నెడం దనదువెడందయెడంద నప్పడంతి కిడుడుం 

జూడ్ములను మోడ్చ్పుం బొందింప వేడ్మం బూనె. 84 


ఆ కవివర్షనీయుండు నయంబుగ హేమమయాంబుజాకరా 
నీకముతో సకాలముగ నిద్దుర మేల్మనెం గిన్నరోత్తముల్‌ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 131 


వేకువం గైశికాఖ్య మగువిశుతరాగము మూర్చనాగతిం 
జేకొని పాడుచు న్వినికి సేయంగ మంగళగీతజాతముల్‌. 85 


కొలిచె నాజంట వారు కౌంగిళులు క్షణము 

సడలిచినయెడ మానససరసికిం దర 

గల నెబపి, తమ్మివిప్పులం దెలియంజెప్పు 
గంధమాదనవనసదాగతిశిశువులు. 86 


ఆ రసికావతంసు కను లారమణీరుచిరోరుమూలల 
గ్నోరునఖాంకపంక్తు లపు డొయ్య హరింప నతండు సెచ్చెరన్‌ 

వారణం జేసె వాయుహతిం బాసినపుట్టము పూని క్రమ్మజన్‌ 

గూరుప నంగవించు తన కూరిమి తొయ్యలి చెయ్యి వట్టుచున్‌. 87 


అరిదిగ నిద్ర లేమి నెజు పారుకనుల్‌ పలుగంట్లు లోంతుగాం 
బొరసిన మోవియున్‌ జెదురుముంగురులున్‌ గరము న్విమృష్టమై 
పరంగెడుబొట్టునుం గలిగి భాసిలుప్రేముడి లమమోముంజం 
దురుం గన మున్నె రాగి యగు ధూర్జటికిం దమి హెచ్చెంగ్రమ్మజన్‌. 


కడుం జదనాజం జాళ్ళువడుకప్పుడుదుప్పటి యొప్పిదంబుతో 
నడిమికింబ్రోగు గూడంగ గుణంబు తునింగిన కాంచిసంచుతో 
నడుగుబెడంగుందామరలయావకపుం గులిచాలుమేలుతో 

నొడు పగుపాన్సు వీడ నతం డొల్లండ తెల్లగం దెల్లవాటినన్‌. 89 


మిక్కుటం బగు రహి నించు మక్కువసతి 

మోవితేనె యహర్నిశంబును భజించు 

వేడుక మునింగి విజయ దెల్పినను దర్శ 

నార్భులకు దర్శనం బీయం డాయె నతండు. 90 


ఉత్సాహ. 
ఎడలె నూజు నందు సామబుతువు లొక్క రేవలెన్‌ 
బడంతిపై సరాసరిన్‌ దివానిశానుషంగుండై 
యడరు మృడుని కైనం దనియం డతండు దాన నబ్టింగ్రా 


ధి 


లెడి మహాగ్ని తనివి సనని లీలం దద్రసర్గులన్‌. 91 


66 


132 


కూచిమంచి సాంబశివకవి 


పంచచామరము. 
భవాంఘ్రిసారసార్పితాత్మపాణినేత్రనీరజా! 
స్వవాక్సుధారసప్రశాంతసాధుశిష్యధీరుజా! 
అవంధ్యబోధభానుభానిరస్తహృత్తమోరజా! 
పవిత్రకూచిమంచివం శవార్థి పూర్ణిమా త్రిజా! 


ఇది యెనిమిదవ సర్గ, ముమేందుధరస 
మాగమమనోహరము కూచిమంచిసోమ 
సుందరకవీంద్రవేంగమానందనాగ్ర 

సాంబశివకృతాంధ్రకుమారసంభవకృతి. 


కం॥ 


ఆ||వె॥ 


కం॥ 


కం॥। 


133 


శ్రీః 
'ఈ/ 
శ్రీమదాంధ్ర కుమార సంభవము 
నవమాశ్వాసము 
శ్రీకంఠచరణభక్త! క్షు 
ధాకులితాతిథికులానిశార్చితభుక్షా! 
(ప్రాకటతత్త్వవిచారా 
స్తోకామృత భోక్త! సోమసుందరవక్తా! 1 


వ్యాక్ళతి ప్రకాశవర్ణితసుర 
వాగ్వనాంతరమున బాట భీతారామ 
కృతిశశాంకవివృతిఘృణి నరయుచు. 2 


వివరింతు నవధరింపుమ 

యవలి కత గుమారసంభవామరవాక్కా 

ద్యవియద్దందాకుల్యా 

భవదమలాంధ్రోక్తియుక్తిం ద్వత్పదభక్తిన్‌. 3 


67 


ఆ లీలం గుసుమశరరస 

లాలసతం (బ్రియాస్యనవజలజమధుపంబౌ 

శూలి గనె నొక కపోతము 

హాళిం గేళీనికేతనాంతరముసొఅిన్‌. 

పాఠాంతరము. 1 


134 


కం॥ 


ఆ.వె. 


తే.గీ. 


కం॥ 


కం॥ 


కం॥ 


కూచిమంచి సాంబశివకవి 


ఆ లలిం బ్రియాననాంబుజ 

రోలంబం బైన శంకరుండు స్మరలీలా 
వేళం గనె నొక కపోతము 

హాళిం గేళలీగృహాంతరాళము చొబింగన్‌. 


మగువ మిన్న మంజుమణితంబు మజపించు 
నెలుంగు లిడుచుం ద్రిప్పు చెజ్జి కన్ను 
లెసంగం గుతుక సాంచి యెత్తి వంచుచు సౌరు 
మించు తోంక సారెం గుంచు దాని. 


తగ విశ్చంఖల పక్షతి యుగలి గలిగి 

నలి ముదముం జేసి రహిం గుల్కు నడల నడరి 
జటిలచరణాగ్రమయి శశిచ్చాయం బొలిచి 
వలయగతులను నిందందు మలయు దాని. 


రతి తోడ నోలలాడుచు 

రతిపతి కలంచెడు సుధాసరసి నుండి నవో 

ద్దత మగు డిండీరతతికి 

జత యగు దానిం గని క్షణము శశిధరుం డలరెన్‌. 
అనుపమతద్దివ్యాకృతిం 

గని సర్వాత్ముండు కపటఖగ మగు ననలుం 

డని యెంచి నిశ్చయించుచుం 

బెనుగినుకన్‌ బొమలు ముడిచి బెట్టిదుం డగుడున్‌. 
ఆ వెనుక స్వస్వరూపము 

పావకుండు ధరించి భీతి వడంకుచు నిమ్మై 
భావభవారికి విశదము 

గా వాకొనెం గంప్రపాణి ఘటితాంజలియె. 


ఈ వొక్కం డొడయండ వీలోకములకెల్లం 
బాపు దాపదలు దేవతల కీవ 
గాన మహాదేవ! దానవేశ్వరులచేం 
బడిన నిర్ణరులు నిన్‌ భక్తిం గొల్తు 
రట్టి నీ వనుంగుటిల్లాలిబాళికి దక్కి 
యేకతమున రతాదృతి వసింతు 


తే.గీ. 


కం॥ 


కం॥ 


కం॥ 


ఆ.వె. 


తే.గీ. 


కం॥ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


బుతుశతం బేగెం ద్వద్వీక్షానవాప్తి 


దె 
న్యము నొందె సురలతో హరిహయుండు 


పరమ! భవదీయసేవావసరనిరీక్ష 

కులు బలారాతిముఖరు లఖిలవిబుధులు 
వేండ వచ్చితి నిటు నిను వెదుక నెంచి 
సమయ సముచిత విహగరూపము ధరించి. 


కావున నీయర్ధము నీ 

భావమునం దలంచి కావ వలె మా తప్పుల్‌ 
దేవా! జాలము నోరుతు 

రే? విమతవిమాననార్హు లీశరణార్జుల్‌. 


దేవ! దయం గను నిజాత్మజు 

వేవేగ సృజింపు మతనిం బృతనాధిపతిన్‌. 
గావించి వజ్రి త్రిదివ 

శ్రీవిభుండై నీదు కరుణం ద్రిజగము లేలున్‌. 


అల జాతవేదుం దర్ధము 

బలకొన వాకొనిన విన్నపము విని నెలదా 
ల్పలరె నలరించుంగద! దొర 

వల నెతింగిన మాటకార్ల వాటపుం బలుకుల్‌. 


మారవైరి శాంతమానసుండై యించు 
కాత్మలో భవిష్యదర్థ మెంచెం 

దారకుని జయింప స్వారాజు మొన గెల్పు 
గొన నయింప నోపు తనయు జనికి. 


ఊర్థ్వరేతస్కుం దడనలాక్షుం డొగి హిరణ్య 
రేతు నందుంచెం గల్పాంతవీతిహోత్రుం 
బోలె దుర్విషహంబు నమోఘతమము 
నగు రతాంతచ్యుతాత్మలేజో9_౦శభరము. 


అనలాక్షవీర్యభరభృతి 
ననలుని ముకురామలాంగ మత్యుష్ణశ్వా 
సనితాంతక్షాంతాంతర 


మును నత్యంతము వివర్ణమును నయ్యె నటన్‌. 


135 


7-8-9 


10 


11 


12 


13 


14 


15 


68 


136 


కం॥ 


తే.గీ. 


కం॥ 


చ॥ 


కం॥ 


కం॥ 


కూచిమంచి సాంబశివకవి 


సురతసుఖభంగరుష నీ 

శ్వరి దహను శపించె సర్వభక్షకుండవు భీ 

కరకృతి విధూమగర్భుండ 

వురుకుష్టావిలుండ వగుమ హుతవహ! యనుచున్‌. 


దక్షుశాపంబుచేతం బ్రాప్తక్షయుండగు 

చంద్రు వలె హిమహతిం గందు జలజముకుళ 
ముం బలెను భీమవీర్యభారంబుచే వి 

కృత మయిన మేను దాలిచి కీలి వెడలె. 


అనలాలోకరుషాకుల 

తనుకాంతి స్మరత్రపాసదరహసితనతా 
నన నగజం దెర్చె శంభుడు 
మనసిజరసగర్భితాతిమధురోక్తులచేన్‌. 


ఘనతరఘర్మవాశ్చయనికామవికీర్ణత నాననాకళం 
కనిరుపమేందునం దొలయు కజ్జల పంకకళంకరేఖం దా 
ననువుగం బాపె నాత్మహృదయప్రియకా వెనకయ్యయయ్య యొ 
య్య నిజభుజాగ్రజాగ్రదమలాంశుకసంచలదంచలంబునన్‌ 
అలసము (శ్రాంతాంగుళికముం 

జలమును నగు కేలం దుడిచి శంభుండు లీలన్‌ 

దొలంచెను వీవన వీవలి 
సలలితగిరిజాననాంబు జ థశమజలమున్‌. 


అమృతాంశుమౌళి రతిగళి 

తము నంసాలంబితాంతతాంతలతాంతో 
నిర్భరోష్టబాప్పనిశ్వసితస్పర్శ 

మకిల నడుమ పొనరు ముకురమట్టు 

లనలు నమలమూర్తి హరవీర్యభరణార్తి 

నయ్యెం గడు వివర్ణ మతిరయమున. పాఠాంతరము. 15 
ప్రకట స్వేదజలావకీర్ణము లసద్వక్రాకళంకేందుబిం 


బకళంకప్రతిపాదకంబు నగు దృక్పంకేజనిర్యన్మిళిం 
దకనతృ్మజ్జలపంకలాంఛనముం (గన్నన్‌ బాపె నర్ధాంగి క్ర 


16 


17 


18 


19 


20 


బ్ఞకళామౌళి నిజోత్తరీయసిచయాంచచ్చంచలాగ్రంబునన్‌. పాఠాంతరము 19 


కం॥ 


తే.గీ. 


కం॥ 


కం॥ 


తే.గీ. 


కం॥ 


యరుణిమ స్వశిరోల_ మరాపగాంబులం దొలంచెన్‌. 


కం॥ 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


త్రమము నగు తుజఖుము ముడిచెను 
దమి రమణికి బారిజాతతరుసుమమాలన్‌. 


చెలి చెక్కిలికవ వ్రాసెను 

జెలువుండు కస్తూరికావిచిత్రమకరికా 

ళుల స్మరసిద్ధుండు లోకా 

వళి నలిం దమి కొల్పు మంత్ర వర్ణతతివలెన్‌. 
కొమ్మ నెమ్మోముం దేరు కర్ణమ్ము లొద్ద 
కమ్మజతబందికండ్లుంచెం గాంతుం డెమ్మె 
దాని నసమాస్తుం డాతతసూనచాపుం 

దెక్కు లోకత్రయజిగీష నిక్కువముగ. 


చెలువుందు చెలిమెదం జనుమొన 
లలమంగ నిద హారలతిక నది దగె నిరుపు 
త్తళిమలల తలలం చాజుచ 
దలుజాలుందోయి మేలు దాలుచు లీలన్‌. 


నెలకూనల వరుసల బల్‌ 

వలనగు చెలి బటువుంబిజఖుందుపై మరుసూం డ 
ర్మిలి మొలనూల్‌గట్టెను నిజ 

చలచిత్తమృగంబుం గట్టు స్మరపాశమనన్‌. 


వేలం బుడికిన కాటుక భాలనయన 

కీలిం గరంచి కువలయాక్షి క్రాలుంగనులం 
జాల రంజించి తుడిచెనా వేలు హరుండు 
పులక లలమిన నిజనీలగళమునందు. 


సరసిరుహాయతలోచన 
చరణసరోజాగ్రమందు జతురసము సుధా 
కరమౌళి చమరి తన చే 


పలు గోర్వంకల గొనబగు 

వలంతి బటువుం విజుందు మీంద వలరాపగవాం 

డెలమి మొలనూలు గట్టె స్వ 

చలచిత్తమృగంబుం గట్టు స్మరపాశ మనన్‌-పాఠాంతరము 


21 


22 


28 


24 


25 


26 


27 


25 


69 


138 


కం॥ 


కం॥ 


కం॥ 


తే.గీ. 


తే.గీ. 


కం॥ 


కం॥ 


కూచిమంచి సాంబశివకవి 


బూదియ పూసిన తన మెయి 

నాదర్శము లెస్స దుడిచి యది మండనశో 

భాదర్శనార్థముగ ల్రీ 

లాదృతమతిం జూపె విభుండు ప్రాణేశ్వరికిన్‌. 28 


హరదర్శితమణిముకురాం 

తరమున రతి చిన్నె లొలయుత తనమెయిం గనుంగ్రా 

చురులజ్జ గగురు నెపమునం 

దరుణి వెలిచె నతని పైనం దనహృది బాళిన్‌. 29 


వరవిరచితభూషాశ్రీ 

నరయుచు నద్దమున సదరహాసముగా సుం 

దరులందుం దన్ను మిన్నగ 

గరిత దలంచె మదిని దొలివికారము తలంగన్‌. 80 


అప్పు డరుదెంచి ప్రియవయస్యలు జయావి 
జయలు లోనికి మిహికాంశుశకలమకుటు 
నంకతలమందుం జెలువొందు ప్రాణసఖిని 
గొలిచిరి ప్రసాధనకళాకుశలత లలర. 31 


చలపిరి" విచిత్రచరితరుచ్యముగ బైట 
వడిగ మంగళగానముల్‌ వందివరులు 
పాడె గంధర్వబ్బృందంబు గూడ శంఖ 
రవయుతిగ భూరిగిరిధనుర్గారి చెలంగ. 82 


కొలువంగం దటి గని నంది య 

వలవాకిలి జొచ్చి యడంకువన్‌ బ్రాంజలియై 

తెలిపెం బురారికి దేవా 

వళులు తదీక్షైకనిరతి వచ్చి నిలుచుటల్‌. 33 
ఆ నిఖీలపతి స్వమానస 

మానసకలహంసి గిరికుమారి కరము చేం 


సలిపిరి = (వ్రాతప్రతి, చలుపు = చేయు, కడపు, సలుపు = కుజుపు, 


పుండు మొదలగునవి బాధపెట్టు, శబ్దరత్నాకరములో రెండు రూపముల 
నంగీకరించుట విచారణీయము. 


కం॥ 


కం॥ 


కం॥ 


చ॥ 


Gil 


తే.గీ. 


Gil 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


బూని యరుదెంచె రతిలీ 
లానిలయము వెడలి వారలను గన లీలన్‌. 


మౌళుల మోడుపుంగేలుం 

గిలించి సురేంద్రముఖ్యగీర్వాణులు దా 
మోలిం దెలచి రీశ్వరునకు 
శైలసుతాదేవి సర్వజగదంబికకున్‌. 


ఆ విబుధుల రంజిల సం 

భావించి వృషాంకుం డనిపి స్వైర విహృతికై 
గావజతోం జనె నుక్ష 

క్షావరు మూం పెక్కి నంది కైదండ యిడన్‌. 


గిరిశుండు మనో౭_ తిరయభా 

స్వరు వృషవరు నెక్కి గగనపథమధ్యమునం 
దరుగు తటి దెలచి రంజలి 

ధరులు విమానగతికేళితత్సరు లమరుల్‌. 


అసమసురాపగాంబుకృతహారివిహారుండు కాంతకామినీ 
ప్రసవశరాహవాత్యయభవశ్రమభారుండు భూరిపారిజా 
తసుమసుగంధసారసముదారుండు చారుసమీరుం డింపు పెం 
పెసంగ గిరీంద్రజామరగిరీశశరాసులం గొల్చె నిర్వురన్‌. 


భాసిదిగంబరావతము భవ్యసుధాంశుమణిజ్వలచ్చిఖో 
ల్లాసము భోగి గసమలంకృతిచిత్ర మఖందభూతివి 
న్యాసము స్ఫాటికాశ్శనిచయాచ్చమునై తన మేనుం బోలు కై 
లాసనగంబు డాసె సవిలాసముగాం బరమేశుం డయ్యెడన్‌. 


అందు బటికంపుజా గోడ లందునం దమ 
నీడ లారసి సిద్ధమానినులు సవతి 
కాంత లను (భ్రాంతి రోసింత్రు కాంతుల పయి 


వారు నిజపాదపద్మవందారు లైన. 
అం దనుబింబితం బయిన యైందవబింబము పల్గుజాల డాల్‌ 


గ్రందు కడింది వెల్లి మునుంగంగం దదంకము పొంక మొందె గౌ 


రీందునిభాస్య దా నిడిన హృద్యసురారసమందుం గమ్మవ 
ల్పుం దనరింపం జేరిచిన భూరికురంగమదాంశపుం బసన్‌. 


139 


34 


35 


36 


37 


38 


39 


40 


41 


70 


140 


కం॥ 


తే.గీ. 


కం॥ 


తే.గీ. 


చ॥ 


కూచిమంచి సాంబశివకవి 


కరిపతు లటం దమ నీడల 

నరసి పలుగురాల గోడలం దితరమదో 
ద్భురకరు లని భమం దాంకుచు 
నురుభయదరదాహతివ్యథోపహతిం గనున్‌. 


అచటి పటికపురాల యిండ్లందు రేలు 
వెలుంగు చుక్కల గముల నీడలను గనుచు 
రతులం దునింగిన తారహారముల మౌక్తి 
కము లివి యుటంచు సిద్ధముగ్ధలు భ్రమింత్రు. 


ఖచరేందీవరలో చనాజన పరిష్కారక్రియాదర్చణ 
ప్రచురశ్రీరుచిరేందుం డుల్లసిలెనా భవ్యాచలాగ్రోర్విం బొ 
ల్చుచు మాంగళ్యనిశాంతసంతతిం గడున్‌ శోభిల్లు ప్రాలేయశై 


లచయోత్తంసు నమూల్యమౌళిమణిలీలన్‌ గ్రాలు బింబంబుతోన్‌. 


మరు నెంజిలి నేకతమున 

సుర లట రతినిరతిం దటిసి సుదతులం దమ రొం 
టరు లయ్యుం బలుగు రైనటు 

పరంగుదురు పలుంగురాలం టబ్రతిబింబితులై. 


అల్ల నెలదాల్పుదొరయు నిరంతరాతి 
హృద్యశృంగారచేష్టల నెలమి మీ 

నిచ్చ విహరించె హిమభూమిభృత్ముమారిం 
గూడి తడవుగ స్ఫటికాద్రికూటవాటి. 


అల యలరువిలుతుపగతుని 

యలరుం జెయి వట్టి గౌరి యల్లన నడిచెన్‌ 
బలు బెత్తము చేకొని ముం 

గల నరుగుచుం (దోవ సూపంగా నంది రహిన్‌. 


నలిం జలియింప జుట్టులకొనల్‌ వికృతంబులు గాంగ గాత్రచే 
ష్టలు పొడవై తనర్పంగ నొడల్‌ గడు వెల్లందనంబు గల్లి య 


అనువుగ సిద్ధముగ్ధహరిణాక్షు లటన్‌ బటికంపు మేడలన్‌ 
దినుసుగ వెల్లుచుక్కగమి నిద్దపు నీడలు గాంచి రేలు నె 
మృ్మనముల భ్రాంతి గాంతు రసమానసుమాస్తరణాంతవేళలన్‌ 


42 


483 


44 


45 


46 


47 


దునింగిన తారహారముల లోకపుముత్తెము లంచు సత్తుగన్‌ - పాఠాంతరము 


కం. 


కర్మ 


కర 


మాలిని: 


కం. 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 141 


గ్గలమగు వాండిమిం దగ మొగంబును నాట్య మొనర్చి భృంగి యా 
వలిమలపట్టి వేద్మకుం గపర్టి దనుం బురికొల్ప గన్స్ఫొమన్‌. 48 


పునుకసరి మెడ నటింపంగ 
ఘనదంటాభీకరాస్య కాళిక యాదెన్‌ 

దన కూర్శిసతికి సంతస 

మును బెనుపంగం ట్రీతినా విభుండు ముదల యిదన్‌. 49 


గట్టుకొమారిత గని యా 
బెట్టిదముగ నజచు కాళి భృంగిని భీతిన్‌ 

గట్టిగం దనంతం గౌంగిటం 

బట్టెను దమి బలిమి నతనుపగతుని కుతుకన్‌. ర5్‌0 


బలుపొడవు బలుపులను నెడం 

దెలియని కుచమండలము హృది న్నాటి వెబిన్‌ 

చెలిపైం బడి యిడు కౌంగిలిం 

బులకితుడై యపుడె తమి శివుడు మయి మజచెన్‌. 51 


అమృతకరకిరీటుం డ ట్లుమానర్మలీలా 
విమలవివిధరీతిప్రీతుందై రాజతాద్రిన్‌ 
'బ్రమదరసమహాంభోరాశిలోం దేలుచున్‌ దన్‌ 


(బమధథు లతులభక్తిన్‌ వశ్యులై కొల్వ నుందెన్‌. 52 
సుమహితసౌజన్యా! యు 

త్తమకావ్యరసాభినవసుధాపానాశ్రాం 

తమహోదన్య! జగత్రయ 

సుమనోజనమాన్య! సోమసుందరధన్వా! 8 


ఇది నవమసర్గ మగజామహేశరతిశ 

మనవిలాసాంచితము కూచిమంచి సోమ 

సుందర కవీంద్ర వేంగమా నందనాగ్ర 

సాంబశివకృ తాంధ్రకుమారసంభవకృతి. ర్‌ 


71 


142 


కం. 


కత 


కం. 


కం. 


శ్రీః 
శ్రీమదాంధ్రకుమారసంభవము 
దశమాశ్వాసము 


శ్రీరమ్యకూచిమంచికు 
లోరుపయోరాశిపూర్ణిమోత్పలినీకాం 

తా! రుద్రపదాబ్లాలీకి 

శోరత్‌స్వస్వాంత! సోమసుందరదాంతా! 


అవధారు! కాళిదాస 
జ్ఞవరారోపితకుమారసంభవకృతిశే 
షవిచిత్రకథ వినుతు నేం 
బ్రవిమలనైజత్రిలింగవాగ్గుంఫనచే. 


గురుతరహరతేజోభర 

ధరుం డల వైశ్వానరుండు దటథిసె నిఖిలని 
ర్దరచక్రవర్తి సుమనో 

వరపరిషద్వర్తి శితవిపత్తినివర్తిన్‌. 


పొగయుచు ధూమల మయి గన 
వెగటగు మండలము తోడ వికృతశరీరుం 
డగు దేవముఖునిం గనె ము 
జ్ఞగములటేం డాదరం బెసంగ వేగనులన్‌. 


కం. 


కర్మా 


కం 


కరత 


కత 


కం. 


2 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ఆ రీతి నున్న పావకు 

నారసి బలవైరి కలంత నందెడు మతితో 
మారాసుహృన్మహాగ్రహ 

కారణకం బయిన యొగ్గుగాం దడ వెంచెన్‌. 

విన్నని మోముల తోడన్‌ 

దన్ను నిలింపులు క్షణక్షణము గన నతండున్‌ 

బన్నుగ సురపతి ప్రేమస 

మున్నతిం దన కిడిన పీఠమునం గూర్చుందెన్‌. 

హుతవహ! యీ దుర్దశ యే 

కతమున నీ కయ్యె నని మఘవుం డటు లడుగన్‌ 
గృతనిఃశ్వాసపురస్సర 

మతం దిటు ప్రతివచన మిచ్చె నాదృతమతియిై. 

శతమఖ! యింద్ర! నీదయిన శాసన మెప్పు డలంఘ్య మౌట నౌ 
చితి దగం బావురా యొడలు చేకొని నే హిమవత్సుతారతా 
దృతుం డగు శంకరున్‌ దతియ నేగి కృతాంతభయంకరాత్ముండౌ 
నతను విరోధిసన్నిధి నిజాకృతిం దాల్చితిం గ్రమ్మటిన్‌ వెజన్‌. 


జంభహర! యతండు ననుం గని 
దంభవిహంగముగ నెతింగి తజ్‌జ్ఞుండు రుట్సం 
రంభమునం దలంచె నేర్చన్‌ 
జృంభత్మీలాత్మభాలదృక్పటుకీలిన్‌. 

తీయనయి యర్థవంతము 

లై యడరెడు నుడులం బొగడ నడంకువమెయి నే 
నా యలఘుం డలరె సన్నుతి 

సేయంగ నెవ్వాండు సంతసింపండు జగతిన్‌? 


కరుం డఖిలావనుండు నన్నుం గాచె నిజరుషా 
స్ఫురదగ్ని కెజి నగుదు నను 


పరమానిర్వారభీతిభర ముడిపి కృపన్‌. 


గిరిసుతాలింగనత్వర వీడి క్రీడకై 
యతను లీలారతాదృతి దొజంగి 


143 


6,7 


10 


72 


144 


తే.గీ. 


2 


తే.గీ. 


2 


కూచిమంచి సాంబశివకవి 


సురతాంతరాయవిచ్యుత మమోఘము జగ 
త్రయదాహకము దుర్భరంబు నైన 

తన తేజ మపుడె నా తనువం దతండు సేర్చ 
నతిదురిొషహ మగు నాహలాహ 

లాహారివీర్యదావాగ్నిచే దందహ్య 
మానమౌచున్న యీ మేను నేను 


దాల్ప్బంగాం జాలం గాలకంధరమహోమ 

హోగ్రశిఖిం గాలి పేలు నా యుసురు లింక 

వేగం ద్వత్మరుణారసవృష్టిం గురిసి 

కావు జీమూతవాహ!భక్తావనేహ! 

ఇటువలెం బావకుండు వచియించిన పల్ముల నాలకించి యా 
దట విబుధేశ్వరుం డతని తాపము వాపంగ వైపు రోయుచున్‌ 
చటుమతి నుగవీర్యశుచి (మగ్గు తదంగము లాత్మపాణి వి 
స్ఫుటకమలంబుచే నిమురుచున్‌ మతి వాని కొకించు కిట్లనున్‌. 15 


అనఘ! స్వాహాస్వధాహంతకారములచే 
నీవు ప్రీతుండ వౌచు దైవతపితృ 
మనుజుల సంప్రీతులను నీవ చేయుదు 
వారికీ వొకండవ వదన మగుట 
నమరలోకావాప్తి కమర నీ వాకండవ 
హేతువ వగుటచే హోతృజనులు 
హవ్యముల్‌ వేల్చి నీ యందుం బాప విముక్తు 
లయి నాకభోగము లనుభవింత్రు 


తపములకు నీవు దొరవౌటం దపసు లెల్ల 
వేదమంత్రప్రపూతహవిర్గణంబు 

సలిపి హోమంబు నీ యందు జాతవేద! 
నిజతపస్సిద్ధి ధన్యులై నెగడు చుంద్రు. 


ఆహుతుల్‌ గొని యుంతు వర్మునం దతండు ప 
రన్యు(డై కురియు వర్షంబు దాన 

నగు నన్నములు ప్రజ లగుదురు వానిచే 
గావున నీవు జగత్పితృండవు 


11...14 


16...19 


తే.గీ. 


కం 


కరః 


కరత 


కత 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


మెలంగుదీవీ భూతముల లోనం దత్సము 
దృవజీవననిదాన మవుదు వీవ 

హితకారి వొకండవీ వీ విశ్వమునకు నీ 
కంటె నేరీ కార్యఘటనపటువు? 


లీయమరసముదయమున కీవాకందవె 
కార్యసాధనచాతుర్యధుర్యతముండ 

*వనఘ! లోకోపకారపుణ్యవ్రతులకుం 
గలుగునాపదలైన శ్లాఘ్యములుకావె? 


మును గంగాదేవీమణి 

పనుగొని మెప్పింపంబడియె భక్తిని మాచే 
మునుంగంగా నాయమ పా 
వనజీవనకుక్షి నీకు జ్వరభర ముడుపున్‌. 


కావునం బావక! దైవత 

శైవలవతిం జేరు మసలం జన దింకం జేయం 
గా వలయు పనుల వేగము 

గావించుట కార్యసిద్ధికారణము గదా! 


ఆ విబుధసరిద్దేవియ 
జైవాతృకశకలమకుటజలమయతనువై 
భావజహరదుర్వహతే 

జోవరభర మామె దాలుచున్‌ గొని నీచేన్‌. 


అని యిటు మఘువు(డు విరమిం 


చిన ననలుం దతండు వనుప సెలవుగొని చనెన్‌ 


వనధినిషంగశిరోరం 
గనటద్రంగత్తరంగ గంగం గనంగన్‌. 


కాంచెం [దోవ తరించి కాంచనేంద్రియుం డట 
నిర్వాపితాఖర్వసర్వఖేదం 

ద్రదివాధిరోహణవిదితాధిరోహిణిం 
గైవల్యమార్గాధిదైవతమణి 


1. వనల! - పాఠాంతరము. 


145 


20...23 


24 


25 


26 


27 


783 


146 


తే.గీ. 


కం. 


కర, 


కం, 


కత; 


కర 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


నుద్ధతదురితశిలోచ్చయో గ్రాశని 
ఘోరసంసారకూపారతరణి 

శివజటాజూటవాసిని దుర్విషయలోల 
ఖలసహితాఖీలకులపునాన 


ధర్మధారిణి హరిపదోదారవికసి 
తాబ్బమధుధార బ్రహ్మలోకావతీర్ణ 
స్వత్రివేణీసదాపావితత్రిభువని 
నిఖిలగుణఖని దేవధునీజననిని. 


అట వచ్చు ననలు సుమన 
స్తటినీరత్నము భృశప్రసన్నత నర్ధ 
స్ఫుటఘటనేచ్చం బిలిచెను 
జటులోద్ధతవీచిహస్తసమితి ననం దగెన్‌. 
అతిమదమత్తతం గలకూ 


జితములు దగ మేళగించి చెలంగించు సమం 
చితహంసరుతుల నది యనె 


నతని కితము లిడుదు వెతల నడంతు నటంచున్‌. 


ఇవతలి దరి దజియంగం బటు 
జవమునం బజతెంచి వచ్చు జగ కరడులచే 
దివిషన్నది యెదురేగెను 
బవమానునిచెలికిం బ్రీతిభరితాత్మ బలెన్‌. 


ఆ తటిని దాసి యటం దా 

పాతురుండౌ నగ్ని గ్రుంకెనానీట గడున్‌ 
బ్రాంతిం బ్రభూతవిపత్పరి 

భూతాత్ములు జాగుసేయం బూనుదురె? ధృతిన్‌. 
థభమహరము శుభకరము పు 
ణ్యమణీరత్నాకరము భవవనధిమందరమౌ 
నమరసరిత్పుష్మరమున 


నమరముఖుండు దోంగి తాప మాటి సుఖించెన్‌. 


అంతస్సంతాపవిప 
చ్చాంతిక్షమ మున్నతోర్మిచయమగు రక్షో 


28. 


..31 


32 


33 


34 


35 


36 


ఆ.వె. 


కర 


కం. 


కర్ర; 


కం. 


2 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 147 


హంతృస్రవంతి యందు బు 
రాంతకు ధామంబు సేరె నగ్ని నెడయుచున్‌. 37 


అగ్నితేజు ధామ మాశ్రయాశుని వల్ల 

నమరధుని గొనంగ నాదరమున 

నమృతవృష్టిం బోని యా జలంబులం దేవి 

యురుసుఖాప్తి నిచ్చం దరలెం గిలి. 38,39 


అరుదగు శంబరాంతకు మహామహు దుస్సహమౌ మహామహో 
భరము ధరించుచుం ద్రిదివవాహిని తాపము నొంద లోకఖీ 
కరవిలయోజ్జ్వలచ్చిఖిశిభాపరితప్తవదుద్ధతోష్టసం 

జ్వరితతదంబులన్‌ వెడలి పై కుటికెన్‌ జలజరతుసంతతుల్‌. 40,41 


ఆ రహి స్మరహరతేజో 

భూరిభరంబునను బొంగి పొరలుచుం గరమున్‌ 

దారుణ మగు తన వారినె 

సౌరసరిన్మణి భరింపం జాలని దయ్యెన్‌. 42 


పరంగ జగచ్చక్షుండగు 

నరుణకిరణుం డించు కభ్యుదయనోన్ముఖుండౌ 

తతి మాఘమాసమున నా 

ర్లురు వచ్చిరి కృత్తికల్‌ మరున్నది6 గ్రుంకన్‌. 483 


అమరసరణి నాజఖయుచు విమ 

లము లయిన తరంగశతములన్‌ సురలకు ని 

త్యము నిజవీక్షాప్రవనా 

చమనాదికసుకృతనికరసాధనచణయున్‌. 44 
కృతసుస్నానులు మునివరు 

లతులితపూజోచితంబు లయినసదూర్వా 


క్షతము లగు పూలు చల్లిన 


ప్రతీరబహిరుర్వులన్‌ సుభగమగు నదియున్‌. 45 
సుస్థిర బ్రహ్మాసనస్థితు లగుచు [బ 
హ్మధ్యానతత్సరాయణమతు లయి 


యతులయోగసుషుప్తిరతు లయి యోగప 
ట్టము దాల్చు యోగిసత్తముల చేత 


74 


148 కూచిమంచి సాంబశివకవి 


నిల బదాంగుష్టాగ్రముల మోపి నిలుచుండి 
యినబింబబద్ధలక్షేక్షణు లయి 
వరపరబ్రహ్మజప ప్రసితాత్ములై 
వజలు భూసురబుషివరుల చేత 
ఆ.వె.  సేవ్యమాన యైన దివ్యాపగాదేవిం 
గాంచి యపుడు కృత్తికలు చెలంగి 
రలరం జేయ దెవని నాసుధావాహిని 
దన్నుం గాన వచ్చు ధన్యమతిని? 46...48 


చ. తన తలం బూను దేనిని సుధాకరమౌళి యగణ్యపుణ్యద 
ర్భన యెది యేది శౌరిపదసారససంభవ దుర్దమూఘమ 
రని యెది యేది ముక్తిపదదాయిని యా యనఘామరాపగాం 
బను గని పొంగి వంగి కడు భక్తి శిరంబుల (మొక్కిరా సతుల్‌ 49,50 


కం. అసదృ్భశసౌభాగ్యచయి 
కసులభ నపవర్ణలగ్నకశిఖామణి ది 
వ్యసరిత్సతి వినుతించిరి 
సుసాధ్వు లట శ్రద్ధ తోడి చొక్కపుబత్తిన్‌. 51 


మ. వరకైవల్యరమావశీకృతికళా ప్రావీణ్యధుర్యంబులౌ 
పరిపక్వామితభాగ్యజాలసుకరప్రాప్యాభ్రధున్యంబులన్‌ 
బరిశుద్ధిం గని యాతపస్వినులు (గన్నన్‌ దోంగి మోదించి రాం 
తరమాలిన్యనివృత్తి ధన్యలనుగాం దమ్మెంచుచుం దద్దయున్‌. 52,583 


కం. _ దైవతతటినీసలిలా 
ష్లావిత లగు మౌనిసతుల వరగాత్రములన్‌ 
బావకవీర్యు నవంధ్యం 
బౌ వీర్యము సంక్రమించె నావెనువెంటన్‌. ర్‌4 


కం. దహనాత్మక మయి యతిదు 

ర్వహ మగునా రౌద్రధామభరమున మునిరా 

ణృహిళలు తాపము సెందిరి 

మహావిషమయాంబునిధినిమగ్నల మాడ్చిన్‌. ర్‌ర్‌ 
కం. అతిదుర్భరహరతేజో 

భృతి కోర్వంగం జాల కార్తివికలత జలని 


కం. 


జ్‌ 


కర 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 149 


ర్ల్ణతవైరి లోన దరికొను 
హుతవహుం దాలిచిన చంద మొందుచు నబలల్‌. 56 


అమరసరిన్ముక్త మవం 

ధ్యము నగు పురవైరి భూరితరవీర్యము సం 

యమితనుమధ్యోదరమ 

ధ్యమున సముద్దీప్త మగుచు నమరెన్‌ జూలై. 57 


అది గర్భ మగుట బోధా 

స్పదలా యమ లెజింగియున్న భరియింపంగలే 

కెదలోం జెందిరి కర మద 

వద పతిదరమున నపత్రపాభరముననున్‌ 58 


తెగువ నల యరిది గర్భము 

మగువలు వెస డించి సభయమందాక్షంబై 

తగం గనుపపులుపొలంబున 

వగవక చని రవల స్వస్వభవనంబులకున్‌ 59 


మత్తకోకిల: 


మాలిని: 


తే.గీ. 


కామినీమణు లందు వీడిన గర్పరాజము గోకళా 

కోమలద్యుతి మించు చర్యమకాటిజిషస్ట్రమితప్రభా 
క్రామితాంబరగర్భషణ్ముఖకంజుందై యుదయించెం బై 
తామహాస్యచతుష్మతోత్సమదచ్చిదార్థముగా ననన్‌. 60 


వితరణజితకర్ణా! వృత్తవైదుష్యపూర్ణా! 

ధృతి విభవకృతో ర్వీభృత్ములా గ్రణ్యవర్ణా! 

సతతశివపదాంభో జాతసద్భక్ష్యుదీర్దా! 
శితసుజనదరిద్రశ్రీవిధానాతితూర్తా! 8 
ఇది దశమసర్గ మగజాసుమేషుహరకు 

మారజనిరాజితము కూచిమంచి సోమ 

సుందర కవీంద్ర వేంగమా నందనాగ్ర 

సాంబశివకృ తాంధ్రకుమారసంభవకృతి. 4 


75 


150 


కం. 


కం. 


శ్రీః 
wv 
శ్రీమదాంధ్రకుమారసంభవము 
ఏకాదశాశ్వాసము 

శ్రీకూచిమంచివంశధు 
నీకాంతప్రొఢకుముదినీపతి! దిక్కాం 
తాకుచముక్తాహారా 
సోకయశోవితతి! సోమసుందరసుకృతీ! 


అవధారు కాళిదాససు 

కవిరచితకుమారజననకావ్యకథాపూ 

ర్తివిధాయకకృత్యనుసృతి 

నవలి కతన్‌ వినుతు నిర్శలాంధ్రోక్తితతిన్‌. 
అతులశతక్రతుప్రభృతులౌ సుర లందజు నేగుదెంచి న 

వ్రత యెసంగంగ వేండంగ నమర్వతరంగిణి స్వీకృతాంగనా 
కృతి యయి యా స్తనంధయునికిన్‌ ద్వరమైం గుడువంగంబెట్టెన 
వ్యతరసుధారసాకరము నాత్మపయోధర మాదరమ్మునన్‌. 


ఆ నిసు వాని యా నిరుపమాభ్రధునీ జననీస్తనద్వయా 
నూనలసత్సయో౭_ మృతరసౌఘముం గూర్చి క్షణక్షణంబునున్‌ 
మానుగ వృద్ధి గాంచుచు సమంచదనిర్వచసియరూపమున్‌ 
బూనెను దన్నుం గృత్తికలు పూనిక నార్వురు వచ్చి పెంపంగన్‌. 


కం. 


కం." 


తే.గీ. 


కర 


తే.గీ. 


ఆ.వె. 


కం. 


కం." 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ఆ దివ్యనందనుం గని 
యాదిత్వధునీమణీదహనకృత్తికలా 
మోదాస్రాకులలోచన 

లై దమలో మిగులం దగవు లాడి రతనికై. 


అంతటిలో రతికాంతమ 

దాంతకుండు విమాన మెక్కి యంబిక తోడన్‌ 
స్వాంతాధికరయమున దివి 

నెంతయు విహరించు చటకు నిచ్చన్‌ వచ్చెన్‌. 
ప్రకృతివశవత్సలత హర్షరసము హృదయ 
కమలముల నిండి బాప్పమై కనుల వెడల 
హరభవానులు గని రందు నాజఖుమోము 
లొందు లెక్కాజు ప్రొద్దుల కందు జందు. 


అవల శశిమౌళి కుమ యనె 

నెవండీ మన (మోల బాలుం డేక్ళతి యీ ది 
వ్యవపుర్ణరుపిత? యే భా 

గ్యవతీమూర్ధన్య నో కన్నదొ యితనిన్‌. 
ఏల యీ గంగ యీ కీలి యీ పవిత్ర 
కృత్తికాషట్క మిటు కలహింత్రు మత్ర్ర 

సవ మితండు గాండు నీ పట్టి సరి నిజంబు 
గాదు మా బీడ్డం డని విలక్షణము గాంగ. 
ఈ యఖిలజగత్రయీసతీతిలకాయ 
మానుం డభవ! యెవరి సూనుం? డిందుం 
గాక యెవరి కాన్సు గరుడాహిసిద్ధగం 
ధర్వపూర్వసురసుపర్వులందు. 

అని కుతుకమున మనఃప్రియ 

తను నడిగిన నుడువు విని సుధాకరమకుటుం 
బాలేందుమౌళి యాలో 

శైలాత్మజతో విమానసమధిష్టితుండై 

లీల మనో౭ ధికరయ వా 

హ్యాళిన్‌ దివి జనుచు వచ్చె నచ్చటి కిచ్చన్‌. 


151 


76 


152 


కర; 


ఆ.వె. 


కూచిమంచి సాంబశివకవి 


డె సదరస్మితముఖుండై 
ఘనహర్షజసుఖనిదానకమనీయోక్తిన్‌. 9 


విను! లోకత్రయతోషణుం డయిన యీ వీరుండు వీరాగ్రణీ 

జననీ! నీ తనయుండె సుమ్ము దివిషత్సంతానకల్యాణసా 
ధనవిజ్ఞానధురీణ విక్రమరమాస్మ్థానాగ్రనిర్మాణ మ 

న్యనభోమధ్యల కెట్లు సాధ్య మగుం ?గల్యాణీ! విమర్శింపంగన్‌. _ 10 


త్రిజగన్మంగళగీతహేతు వగుచున్‌ దీపించునీసర్గత 

ల్లజమోదేవి! భవన్నిదానకమ యేలా సంశయం బందంగా 

నిజ మిద్దానికి మూలకారణ మనన్‌ నీవే యొరుల్‌ గారు గో 

త్రజ! రత్నాకర మందుం గా కొదవునే రత్నోత్తమం బెప్పుడున్‌. 11 


విను మట్లొటను సావధానమతినీ వృత్తంబు మున్నే హుతా 

శనునం దుంచిన బీజ మభ్రనదిలో సంక్రాంతమై దానిలో 

మునుంగం గృత్తికలందు గర్భభరమై పొల్పారంగా వార లం 

త నమోఘం బగు దాని నుంచిరి శరస్తంబంబునన్‌ నేర్పుతో. 12 


అం దది సకలచరాచర 

సందోహాభూతపూర్వసమ్మోదశ్రీ 

కందాయమాన మగు నీ 

కందువుగాం బరిణమించెం గంజదళాక్షీ! 18 


అయి తఖిలజగత్‌ప్రియాలోకనుం డైన 

యితనిచే సుపుత్రవతుల కెల్ల 

మేలుబంతి వచలబాల! జాల మింకేల? 

యంక మెనయం జేయు మాత్మతనయు. 14 


పలుక సుధాంశుమౌళియటు బల్‌ రహి నెమ్మెయి పొంగం బోషితా 
ఖిలచరసుస్థిరాత్మ హిమగిర్యధిపాత్మజ మౌళికీలితాం 

జలులయి బాసవాల్లములు సం(భ్రములై దివి నిల్చి యొక్క మి 

క్కిలి వడితో విమానము డిగెన్‌ దనయ(గ్రహణోత్సుకాత్మయె 15,16 


సారెకు గృత్తికాదహనజహ్నుసుతాదులు మోడ్పుంగేల జో 

హారు లొనర్చుచున్నం గన కద్రికుమారి సముత్సుకాత్మయె 

చేరెను దత్ముమారు సుత సేవధిలాభమహోత్సవాప్తిచే 

నే రుచిరాస్య యింపు వహియింప దవశ్యము పారవశ్యమున్‌. 17 


కం. 


కరత 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ప్రమదాస్రాకులలోచన 

యుమ నిముసము గనక మోల నున్న తనయు మే 
నిమురుచుం గరకిసలయమున 

నమర ననిర్వాచ్యనవసుఖాంతరము గనెన్‌. 


ప్రమదాశ్రుప్రథమోర్శి వేగము శమింపన్‌ బౌఢవాత్సల్యపూ 
ర్హమనః పంకజశంకరప్రియఘనానందాద్భుతోత్సుల్లద్భ 
కృమలశ్రీ విభవాభిరామ యగుచున్‌ గన్నార వీక్షింప సు 
క్షమ యయ్యెన్‌ MN 


కనుచా సుతుం గోరెను వే 

యనిమిషనయనముల నెనయ నచలాత్మజ యె 

వ్వని నెమ్మన మనునిమిషము 

తనియుం గనియుం గరముం దనయదర్శనశుభముల్‌. 


నమదమరాసురచరమాం 

గముల నిమురు పాణిహల్లకములం గొని యుమా 
రమణి నవోదయరాకా 

హిమకరరుచిరాంగుం గొడుకు నిడికొనియె నొడిన్‌. 


కొమరు జగదేకవీరో 

త్తము నమృతనిధాన మటు సుధాకరముఖి యం 

కమునందుం జేర్చుకొని కర 

మమరెం గుమారప్రసూజనాగ్రార్జితయైె. 
వరనైసర్గికవత్సలత్వరసశుంభత్పూరసంసిక్తమే 
దురసమ్మోదసుధాఘపూరితజగద్వ్యూ హైకమాతృత్వధూ 

ర్ధర శర్వాణి తదేకనందను నిజోత్సంగంబునం దాల్బం ద 
ద్ధురువక్షోజగిరుల్‌ తమంతం దొఅంగెన్‌ దుగ్గామృతస్యందముల్‌. 


ఘనమోదాశ్రుసమాకులాక్షి యగుచున్‌ గ్రావాగణీపుత్రి యొ 
క్క నిమేషం బెదుటన్‌ మెలంగు సుతునే కానంగ లేకుండి యా 
తని మే నాత్మకరాగ్రపల్లవము చేతన్‌ దాంకుచున్‌ గాంచె ని 
చ్చ ననిర్వాచ్య మభూతపూర్వమునునౌ సౌఖ్యాంతరాంచద్రమన్‌. 
పాఠాంతరము. 


153 


18 


19 


20 


21 


22 


23 


18 


717 


154 


కర 


కం, 


కం. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


వే తదశేషజగత్రయ 

మాతృస్తన్యామృతం బమరం గ్రోలెను షా 

ణృాతురుండు కృత్తికాగం 

గాతటినులు సస్ప్బృహముగం గనం బలుమరుం దన్‌. 24 


అరు దొప్పారంగ నేకనాళభవపుల్లాంభోజషట్కంబు డం 

బరముం బూనెడు డింభకోత్తము ముఖాబ్దాతంబు లాజున్‌ సుధా 
కరచూడామణి రాణి ముద్దిడియె రంగన్మోదబాష్పాంబు స 
భరితాత్మీయముఖాంబుజం బొకటనే భవ్యక్రమారూఢితోన్‌. 25 


అనురూపంపు ఫలంబు నూను తపనీయాహార్యసంజాతకాం 
చనవీరున్మణి తీరు మీటి వికచాబ్దం బూని జానా నభో 

ధుని బల్బందము చెంది చెందొవలవిందుం గందువుం దాల్చి పొ 
ల్చిన పూర్వాశ సుశోభ గాంచి యుమ మించెన్‌ మోయు చానందనున్‌. 


అమృతాంశుమౌళి యమలుండు 

'ప్రముదితచేతస్ముండై కరవలంబ మిడన్‌ 

గొమరు నొడిం జేర్చుకొని యుమ 

యమరసరణి నాఖయ వ్యోమయానము నెక్కెన్‌. 27 


హరుసమున గరు అెసంగ మెయి 

హరుందును గొనెం దనయు నగజ యంక మెడపి శం 

కరు వలన నంబ గొనె శళి 

ధరుం డంబిక వలన గొనె సుతసే స్నెహమునన్‌. 28 
“అనిశదృగమృతైకప్రదు 

ననఘుం దనయు నెత్తుకొని నగాత్మజ యాలిం 

గన మొనరింపంగం దనుం దన 

మనికికి నెలదాల్పు చనె విమానజవనతన్‌. 29 


"అనిశనయనసుథా ప్రదానైకధుర్యు 

విమలచర్యుం దనయవర్యుం (బ్రేమ నార్య 

యెత్తికొని కాంగిలింపం ద న్నిందుమౌళి 

చనియెం దన మన్నికి విమానఘనరయమున. - పాఠాంతరము. 29 


కర్మా 


కం 


కర 


తే.గీ. 


కర్ర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


"అకలంకస్ఫటి కా ద్రితుంగతమశ్ళంగాగ్రంబునన్‌ రామణీ 
యకసాకల్యనికాయ్యమై తగు స్వకీయామేయహర్యంబులో 
శకలైణాంకకలాపుం డుండి యిడె నాజ్జన్‌ భూరిపర్వంబుం గో 


రిక జేయన్‌ బ్రమథాద్యపారమహిమశ్రీ మద్గణ ్రేణికిన్‌. 


దొరంకొనె నటుపై గిరిజే 

శ్వరుల తనయు జనిమహోత్సవము సవరింపన్‌ 
వరసమ్మదభరితాంతః 

కరణము నురుగుణమునౌ సకలగణగణమున్‌. 
కట్టిరి పెట్టుంజెట్టులం 

బుట్టిన పువుగుత్తిగములం బొలు పెసంగెడు లే 

రొట్ట పసిండితోరణముల 

నిట్టలముగ స్ఫాటికాశ్శగృ్భహములం బ్రమథుల్‌. 


హరిదధిపభటు లితరసుర 

వరు లట మొరయించు మంద్రపటుపటహాడం 

బర మాశ లలమి విశ్వం 

భరం బరవె మహంబు మహిమ మహిం జాట ననన్‌. 


అమ్మహోత్సవ మారయ నరుగుదెంచి 
యిలమి గంధర్వవిద్యాధరేందుముఖులు 
ధరజచే మన్ననలు గాంచి తద్దహమునం 
బ్రీతిం బాడిరి మంగళగీతచయము. 


లలి వేడుకం దగవులు చే 

తులం గొని మాతృకలు వచ్చి దూర్వాక్షతలన్‌ 
దలపై నిడి జననీవ 

త్సలతను నొడి నునిచికొనిరి ధరజాతనుజున్‌. 


అమరన్‌ గ్రందిల మంద్రరావమున భవ్యాంక్యోర్థ్వకాలింగ్యనా 
మమృదంగాదికవాద్యవర్గములు సమ్యక్సంధిబంధంబుగా 


"అరిది పలుంగుంగొండ పొడ వారు తలన్‌ లలి మీటు భూరిసుం 


దరతరమందిరాంతరమునం దిరవొందుచు యామినీమనో 
హరశకలావతంసుండు మహాప్రమథాదిసముల్లసద్దణో 


155 


31 


32 


33 


34 


35 


త్మరముల కాన దా నిడె ముదంబునం జేయ నఖర్వపర్వమున్‌ -పాఠాంతరము 


78 


156 


తే.గీ. 


కం. 


కత 


కం, 


కూచిమంచి సాంబశివకవి 


సముదంచద్రసభావసంతతముగా సద్యృత్తగీతానుసా 
రముగా నాడిరి రక్తి మీఖ సురవారస్రీశిరోరత్నముల్‌. 


కడు సుఖమ్ముగ వీచె గమ్మని తెమ్మెర 
లెసంగెం బ్రసన్నమై యెల్లదెసలు 
ధూమవర్ణితభవ్యధాముండై శిఖీ వెల్లె 
నంబువుల్‌ మివుల స్వచ్చంబు లయ్యెం 
దాల్చి విన్‌ వెసం దెల్వి దరమంద్రరవయుక్తి 
హరుగ్భహభేరికల్‌ మొరసె వడిగం 
(గొవ్విరి మొత్తముల్‌ గురియు చంబరవీథి 
రమణ విమానవారము చరించెం 


జన నిటు లుమేశ్వరకుమారసంభ్రమోత్స 
వంబునం జరాచరం వీజగం బఖిలము 
మోదరసభారసముదితోన్మాదమయ్యెం 
దారకశ్రీ యొకండె తద్దయు వడంకె. 


ప్రమదనిదానవిచిత్రత 
తమబాలకకేళిచరితతతి నాంచె శిశు 
ద్యుమణి యుమాసాంబమనోల_ 

బ్దములు మనోజ్ఞములు గావె? బాల కీడల్‌. 


అనుదితరదనము లగు నం 

దనవదనము లాజు స్వాననము లాటిటం జుం 
బన మొనరించి రుమేశులు 

ఘనతృష్ణ నాకొక్క టొక్కొకగా నానన్‌. 


తడంబడు చొకకడ నొకకడం 

దడం బడక వడంకు చొక్క దరి నొక్క యెడన్‌ 
వడంకక రహి పెంచెను నె 

న్నడబెడంగుల బుడుత తా జననిజనకులకున్‌. 


వరభవనాంగణావనిని వావిరి నాడి ధరాపరాగధూ 


సరతనుయష్టితోడ నొడిం జయ్యనం జేరి యహేతుహాసభా 
సురవదనేందుండై నుడువుచున్‌ బలుమారు నలక్షితార్థమై 


పరంగు నదేదొ యా చిజుతవానికిం గూరిచె భూరిహర్షమున్‌. 


36 


37...39 


40 


41 


42 


43 


కం. 


కర్మ 


కం. 


కం. 


కరత 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


పురహరతురంగపుంగవ 

ఖరశ్చంగయుగంబు పట్టి గారీవహకే 

సరి నటిమి లీల భృంగి చి 

దుర కొనసిగం దిగిచి వారి దుడుకం డలర్బెన్‌. 


మృడు నొడి నుండి యతడు మెడం 

దొడు త్రాచుల పండు లొండు తొమ్మిది రెండేన్‌ 
బడిం బదియే డని యెన్నుని 

విడి శిశుమౌగ్ధ్యమున బడుత వివృతాననుండై. 


హరగళకపాలమాలా 

స్ఫురదాననకుహరములను జొనుపుచు ట్రేళ్ళన్‌ 
ద్వరపడు రదములు చేకొన 

గురుతరమౌక్తికము లంచుం గొమరుండు (భ్రాంతిన్‌. 


శశిధరశిరస్సరిద్వర 

శిశిరోర్ముల నీది యీంది శిశువు తమి హిమా 
తిశయజదస్వశయాబ్దము 

భృశకుశలతం గ్రాంచె భాలవీక్షణకీలిన్‌. 


లీల నొరగు మెడ నిడుచో 

వాలిన జడముడిని వేలు పశుపతి విలస 
న్మాలీందురుచిరఖండము 

బాలుండు ముద్దిడియెం దడవు వాలిన వేడ్మన్‌. 


ఈ లలిం దత్ముమారమణి హృద్యతమాద్భుతబాల్యకేళి వృ 
త్తాళలివిలోకనామృతరసానుభవైకవశాంతరంగులై 
శైలవరాత్మజాకనకశైలశరాసులు గు ర్తెబుంగంగాం 


జాలక యుండి రెప్పుడు నిశాదివసం బనంగా లవంబునున్‌. 


1 ధ్రువకోకిల 


అమర నైకవిధం బపూర్వము నంద మింపును మోదసాం 
(ద్రమునునౌ శిశుకేళివృత్తమొనర్చు చాతండు మొల్మపా 

యము నకుంఠితబుద్ధియుం గని యందుచే సకలాగమా 
'స్రముల స్వామి యెొటింగె నంత నెసంగ షష్టదినంబునన్‌. 


157 


44 


45 


46 


47 


48 


49 


50 


158 


తే.గీ. 


79 


కూచిమంచి సాంబశివకవి 


|11| 


ఇది కుమారాప్తి నాం జను పదునొకడవ 
సర్గమౌ కూచిమంచి వంశ్యమణి సోమ 
సుందర కవీంద్ర వేంగమా నందనాగ్ర 
సాంబశివకృ తాంధ్రకుమారసంభవకృతి. 


దీనికే తరళమను పేరు ప్రసిద్ధము. 
నకుంఠమనీష. 
ఇక్కడంగృతిపతి సంబోధనపరమగు నాశ్వాసాంతపద్యములేదు. 


కం. 


కం. 


శ్రీః 
శ్రీమదాంధ్రకుమారసంభవము 
ద్వాదశాశ్వాసము 


శ్రీవిపులకూచిమంచిమ 
హావంశపయోధిచం ద్రదాత్మోజ్ఞ్వల! యా 
శాసనవిశదీకరణయ 

శోవిసరవిచికిల! సోమసుందరసుకలా! 


అవధారు! కాళశిదాసబు 
ధవరకృతకుమారభవకథాపూరకదే 
వవచఃకావ్యానుసృతిన్‌ 
వివరింతుంద్రిలింగసూక్తివితతింబయి కతన్‌. 


ఆ పయిం గ్రూరసురారికృ్ళ 

తాపత్‌ ఖీన్నాత్ముం డింద్రుం డఖిలసురలతోం 
బ్రాపించెం ద్రిపురహరునిం దృ 
షోపప్సతచాతకము పయోధరుని బలెన్‌. 


సమరనిశాటభయాతిశ 

యమునం బొనుంగుపడిన ఘనవిహరణసరణి నుం 
డి మరుద్వర్యుం డుమేశాం 
ఘ్రిమృదున్యాసాతిపూతగిరి నెట్లా దిగెన్‌. 


159 


80 


160 


కత 


కత 


కం. 


కం. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


మాతలి చేయూంతిడం బురు 

హూతుండు జీమూతరథము నొగి దిగి యట గో 
కేతునికేతము దెసం జనె 

'బ్రాంతిం దృమాతురుండు జలము వలని కటు శుచిన్‌. 
పటికపుటామల నెలవుల 

నిట నటం (బ్రతిబింబతతుల యింపునం దన యె 
క్కటిమెయిం బెక్కిటిగాం గను 

చటం జని శంకరనిశాంత మాతండు చేరెన్‌. 


స్ఫురితాంచద్భహువర్ణరత్నరచనాపుంజోల్లసల్లోకభీ 
కరచామీకరదండమండి తకరో గ్రస్టేమనందీ శగు 


ప్తరసాస్యందను సౌధచత్వరవరద్వారోర్వరన్‌ నిల్చె నా 
స్వరధీశుండు సుమాంబకద్విషదనుజ్ఞాన ప్రతీక్షార్ధియె. 


కళలు 
నంది పురందరు నట (గ 

న్నం దతీసి యలర్చి మన్ననం జని తానే 
కుందనపుబెత్త మిడి మడి 

సందిం దగ మందలించె జగదధిపతికిన్‌. 


కనుబొమ్మ సన్న నావిభుం 

డనుమతి యిడ ననిమిషేంద్రు నమరులతో శం 
భుని మేలు నగరిలోనికిం 

బొన రొందంగ నంది నడిపె ముందరగుచుం దోన్‌. 


నైకాకారవపుర్ధరుల్‌ గురుతముల్‌ భృంగీశచండాద్యసం 
ఖ్యాకుల్‌ పారిషదర్షభుల్‌ గొలువం ద న్నత్యర్థ్యనానామణీ 
వ్యాకీర్ణాయతసంసదాయతనమం దాసీనుండై యున్న వి 
శ్వైకైెశ్వర్యధురంధరున్‌ హరు సహస్రాక్షుండు వీక్షించెం దాన్‌. 


లసదహీనఫణాహీనలలితమణిగ 
ణాంశుభాసుర మున్నద్ధ మతులితోన్న 
తము నగు కపర్దమును దాల్చి ధాతుదీప్త 
కనకనగశ్చ్ళంగసామ్యంబుం గనెడు వాని. 


రంగత్తుంగతరంగకాంగసమితిన్‌ రాజజ్ఞటాజూటస 
ద్రంగం బెక్కి నటించు చార్యను సుతోత్సంగన్‌ శరన్నీరదా 


జ్‌ 


కం. 


కర్ర, 


కం. 


ఆ.వె. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


భంగస్వచ్చతమాత్మఫేనరుచి రేవన్‌ నవ్వు నట్లున్న స్వ 


రంగం బూనెడు వాని నెయ్య మెసంగంగన్‌ స్వోత్తమాంగంబునన్‌ 


అమరసరిచ్చలోర్మినివహాత్మతను ప్రతిబింబపంక్తిచే 
నమలవలత్తుషారనికరాభశరీరసహగస్రశాలి య 


ట్లమరు హిమాంశు దాల్చి శిర మందు గళన్మిహికాఘనౌఘపూ 
గముల ధరించి మించు వలిగట్టు వలెన్‌ విలసిల్లు నాతనిన్‌. 


కసిమసంగు దీప్తి నిందుది 

వసకరద్భగ్యుగముం గ్రిందు పజచుచు మదనున్‌ 
వెస నేర్చిన విలయవిభా 

వసునయనము నొసటం దాల్చి భాసిలు వానిన్‌. 


బహుమూల్యమణిగణాంచిత 
బహుదూరపరిస్సురత్‌ ప్రభామండలధూ 
ర్వహకుండలమి షశబ్ద 
గ్రహసంటశితమిహిరతుహినకరుం డగు వానిన్‌. 
బలు నీలపురా ల్ఫెక్కిన 

వలిగుబ్బలిమిన్న కన్నె ప్రన్నని కంటెన్‌ 
బులుపునకుం దాల్చిం దాననం 

గలియం బొలయు కప్పు జిగి నెగడు మెడ వానిన్‌. 


కాలావలీఢతనుభ్ళ 
త్పాళిచితాభసితవిశదతమతను ఘనశుం 
డాలాయతాజినాంబరు6 
గాలాబ్లోద్వాహిహిమనగశ్రీరుచిరున్‌. 
వనజయోనిఘనకపాలభాజనపాణి 
మురహరాదివిబుధపూజితాం(ఘి 
మనుజకుల్యఖండమండను భండనా 
భీలసూన్నతత్రిశూలధారి. 
వరమకుటేందునిర్గళదపారసుధారసపూరసేకస 
త్వరపరిలబ్ధజీవవిభవప్రభవప్రతిపత్తిసంపదన్‌ 
మరలంగ వేదపాఠపటిమన్‌ గని మించెడు నంచమావుదే 


వర తొలిపున్మపేరు నిజబంధురకంధరం బూను జాణనిన్‌. 


161 


11 


12 


13 


14 


15 


16 


17 


81 


162 


కం. 


కం. 


ఆ.వె. 


కరి, 


కం. 


కం. 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


నవకనకలతాకనదవ 

యవ శైలజ నునిచి హాళి నాత్మాంకమునన్‌ 
సువిరాజద్విద్యుద్‌ద్యుతి 

దవు భాసురశారదాంబుదముం బో ల్మానిన్‌. 
సమదాంధకాసుహర మసు 
రమణివధూవిధవతాకర మనన్యగ్రా 
హ్యము నగు నజగవమూను న 

సమవీరుం బురాసలీలసంహృతమారున్‌. 


కాంచనాం[ఘ్రిపీఠ మంచ నుంచ రహించు 
కనదనర్థ్యమణిరచనవిచిత్ర 

సింహపీఠిం జందు జిగి తెలి సురటీల 
గణయుగంబు వీవం గ్రాలు వాని. 


శరశస్రాభ్యాసకళై 

కరతు సమాగతసచిత్రగణసందృష్టున్‌ 
సురమూర్తిధరస్పాటిక 

ధరనీరాజితుని సుతు ముదమునం గను గురున్‌. 


ఆ కరణి వజలు గిరితన 

యాకాంతునిం గని శచీమనో౭_ధీశుం డ 
త్యాకులపడె నిముసము గా 

దాకుల మెవని మది గని మహాధామనిధిన్‌? 


అమరా([గ్రణి హరు వికసత్‌ 
కమలవనీకామనీయకనిజాక్షి సహ 
పస్రమునం గని పులక లొలసి కు 
సుమవిసరాకులరసాలసుషమ విలసిలెన్‌. 


కని యీశు నమరపతి వే 

గనులను గృతకృత్యుం డయ్యెం గర మటం దల్రీ 
తినిఖిలనిజావయవభవ 

ఘనవికృతిస్వసతి కసహనకర మని వగచెన్‌. 


శరశస్తధారుం జామీ 
కరవరగిరిసారు హరనికటభూచారున్‌ 


18 


19 


20 


21 


22 


28 


24 


కం. 


కర్మ 


కర 


తే.గీ. 


కర్ర; 


కం. 


కర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


గిరిశకుమారు నటన్‌ గని 
ధరశాసనుం దరిజిగీషం దాల్చి మనీషన్‌. 


అరుదెంచి యచట కట బం 

గరుబెత్తము కక్ష నుంచి ఘటితాంజలియై 
వరగణము లందజకు ముం 

దరం బరముని కృపకుం బాత్రతనుగను వేద్మన్‌. 


వాకొనె నంది హరున్‌ శ్రీ 

శ్రీకంఠా! నీకు జోక సేయంగ దటికై 
నాకపతి వేంచువాం డిదె 

వే కృప వేగంటిం గాంచవే ముక్కంటీ! 


కరుణించె నమరసేవ్యు న 

మరపతినిన్‌ మున్‌ ద్రిలోకమహితుండు త్రిపురా 
సురవిమతుం డట నవామృత 

భరధారలు గురియు కరణి వజలెడు చూడిన్‌. 


భూరిమకుటాగ్రవిగళితపారిజాత 
సుమసముదయాతిసుషమశీర్షమున మించి 
తెలచె నాకైకవంద్యుండు దేవతేంద్రుం 

దల త్రిలోకైకవంద్యు దేవాధిదేవు. 


నైకజగదేకవంద్యుం బి 

నాకధరున్‌ భక్తి మొక్కి నాకేశ్వరుం డ 
ప్రాకృతకృతిత్వసంపత్‌ 
సాకల్యపవిత్రపాత్రసత్తమతం గనెన్‌. 
సురగణము లవల భవునకు 

వరుసం దెలచెం జరణపీఠపరిసరధరణిన్‌ 
బురహరగణబృందము ముం 

దర బంధురభక్తినమతరశిరములతోన్‌. 


నిరతి గణానీతం బగు 
పరమశుభస్వర్ణపీఠి భవు ముదలం బురం 
దరు డెదురం గూరుచుండి య 


లరె నెవనికి ముదము పాటిలదు? దొరమాల్నిన్‌. 


163 


25 


26 


27 


28 


29 


30 


31 


32 


82 


164 


కత 


కం. 


ఆ.వె. 


కర 


కం. 


కం, 


ఆ.వె. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


చిజునగవు తోడి చూడ్మిన్‌ 

గరువములొగి టేని చేతం గని పెరసుర లె 
ల్లరుం గరమలరుచుం గూర్చుం 

డిరి తమపైం దత్మటాక్షనికరము పరవన్‌. 


మరుదరికృతావమతులను 
విరుచులం గ్లాంతాననముల విహితాంజలులన్‌ 
హరిముఖసురవిసరమ్ముల 


హరుం డట గని యనె దయారసార్ధహృదయుండై. 


అమితశౌర్యధుర్యులై వీరహసైక 
సముచితాయుధప్రచండు లైన 
యమరులార! యేమి హిమవాఃకణక్లామ్య 
దబ్దగతిభవన్ముఖాళి సోల? 

మీ సుకృతరాసు లక్షయ 

మై సెలంగ నెటయ్యె నయ్య నాకచ్యుతి మీ 
కోసుర లింక విడువకుండీ 
భాసురచిరధ్భతనిజాధిపత్యపదంబున్‌. 


మానితసుమనోభువనము 

మాని యిలన్‌ మలయ నేల? మానవసామ్యం 
బూని యనూనమహిములౌ 

మానధనుల్‌ మీరు నాకమందిరులారా! 


ఇతరదురాపరచనసా 

ధితమతిరుచిరము మహాత్రిదివ మెటుల హఠా 
ద్దత మయ్యె మిమ్ము విడిచి దు 

రితహతి సుచిరార్జితము సుకృతము చెడు గతిన్‌. 
ఎడసె మీ హృది నది యెట్లు తాదృగహార్య 
ధైర్య మార్యదివిజవర్యులార! 
గ్రీష్మభీష్మదుర్భరోష్మాదివశమున 

హ్రదపదంబు వదలు నుదక మలట్లు. 

సురలార! బలారిపుర 

స్సరులై యిట కార్తి మీరు సనుదెంచితి రె 


33 


34 


35 


36 


37 


38 


39 


కం. 


కర్మ 


కర 


కత 


కం. 


కం. 


కర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ల్లరుం గూడి జగత్రయజి 
త్వరతారకపరమదైత్యు పగనో చెపుండా! 


ఆ పరదితిసుతుచే మీ 

ప్రాపించు పరాభవంబు వాప మదన్యుం 
డోపండు వనులకు దవదా 

హాపచ్చమ మమలజలధరాన్యసుకరమే? 
అని స్మరహరుం డన ఘనవా 
హనముఖదేవతలు మరల నసుధరులయి వే 
ఘనమోదాశుతరంగస 

దనదానన కమలసమితిం దాలిచిరి సిరుల్‌. 


మృడు నుడువులు ముగిసిన వెం 

బడి నటం దతి దొరకి వజ్రి పలుకం దొడంగె నే 
యొడ నదనున నుడువు నుడుల్‌ 

వడి ఫలభరితాభ్యుదయ మవశ్యము గూర్చున్‌. 


భూతము భవంతి భావి యె 

దై తగు నది యెల్ల దెలియుదఖిలజ్ఞాతా! 
ధూతాతతతమ మచ్యుత 

మౌ తావకబోధమయమ హాదీపవిభన్‌. 
దుర్వారదుర్విషహతమ 

దోర్వీర్యుండు తారకసురదుర్హ ల్రదుండే తా 
స్వర్విభుందై మము దివి విడి 

పర్విడ నడంచిన దెజుంగవా? చెపు మధిపా! 


అతం డజకటాక్షల బ్బా 

క్ష్రతవరుం డయి క్రిభువనజయచండభుజాదం 
డత వెస నెసంగి మదాద్యా 

దితిజుల నందబిను గొనండు తృణమున కైనన్‌. 


స్తుతిచే మును బ్రార్ధితుం డయి 
శతధృతి మా వలనం గని ప్రసన్నత పురహృత్‌ 
సుతు డాయతి నయి పృతనా 


పతి యీ దితిసుతుని సమితి బరిమార్చు ననెన్‌. 


165 


40 


41 


42 


483 


44 


45 


46 


47 


83 


166 


కం. 


కం. 


కర, 


కం; 


కర్ర; 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


అది మొద లంతరంగమున నంగద యిందనుకన్‌ సహించిరీ 
త్రిదివనివాసు లోవసుమతీధరకార్ముక! తన్నిశాటరా 
డుదితపరాభవాప్తియు హృదుత్మటశల్యవదత్యసహ్యమౌ 
తదమితదుష్టశిష్టిపరతంత్రనిజాతి నికృష్ణవృత్తియున్‌. 
ఘనతపతపనాతపతా 

పనతాంతౌషధులకు నవవనదునటు సునం 

దను నీ నందను నీతనిం 

బనుపు చమూపతిగ నీవ స్వయముగ దేవా! 


వదలుచునీ మా కితండెద 
నదవద కదనాగ్రయాయి యయి త్రిజగవ్చీ 
హృదయికశల్య మగు నా 
త్రిదశాహితగురుతరువుం బెరికి వే ళ్ళగలన్‌. 


దురమునం జొర నరుగుచు ముం 

దర నీమా కితండు గుతిలం దలంగ ద్రిలోకీం 

దిర హృది నెక్కటి శల్యము 

సురరిపువరకుతరు వగలుచు సమూలముగన్‌. 

నెర దురముననీ యీ సుతు 

ఖరతరశ(స్త్రములం గుత్తుకలు దెగిన మహా 
సురవరుల సతుల యేడ్చులం 

బురహర! యీ దిశలు పదియు మొరసెడుం గాతన్‌. 


గోరపు టని నీ కొడుకీ 

తారకుం విశితాశజంతుతతి కోరెముగా 
మారుపం గారాస్థితనిజ 

భీరుల జడ లీసురాళి విప్పెడుం గాతన్‌. 
పురుహూతుం డిటు వచింపంగం 

బొరి ననె భూతపతి యసురపుని దుళ్చేష్టా 
నిరతి కమర్షభరము ని 

రరనికరము పైని గనికరముం గదుర మదిన్‌. 


ఒహౌొహో! నా నుడి వినుందీ 
యహిహాద్యాదిత్వసముదయములు సతనయో 


48 


49 


50 


51 


52 


58 


54 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ద్వహముఖ మీశివదేవుండు 
బహుసిద్ధత నడరుం జుండి భవద్ధితవిధులన్‌. 


కం. మును నే నియతాత్ముండ న 
య్యును నీగిరివరకుమారి నుపయమమునం జే 
కొనినది తజ్జనివిక్రాం 
తునిచేం గాకీ యరాతి తునియం డని గదా! 


కం. అది గావున నీయక్కజ 
కొదవిన యీ కొమరు దణియు నొనరిచి యీమీ 
రొదలుచుం బగతుర గెలువుందు 
త్రిదివము పారి నేలు నీహరి సురావళితోన్‌. 


మాలిని: 
అని యిటు భగవంతుండా శివుం డాత్మసూనున్‌ 
ఘనభయదరణోద గ్రక్షణాత్సుక్యసంపూ 
రుని నిరుపమహర్షున్‌ జూచి తాంబల్మె వత్సా! 
యని మొన రిపుఘాతిఖ్యాతిం గైకొమ్ము వేగన్‌. 
రథోద్ధతము 3 
ఆనతాత్మశిరమం దల సూనుం 
డానె నైజగురు నాన యిదేగా 
వైనమౌ జనకభక్తిపరాత్మా 
హీనధర్మమున కెల్ల వితాలన్‌. 
ఉత్సాహ : 
ఆ విధమున దైత్యు తోడ నాహవంబు సేయు మం 
చా విబుధవరుండు శంభు డాకుమారుతో ననెన్‌ 
గావతనయ యలరె సుతుపరాక్రమర్ధికిన్‌ రహిన్‌ 
భావమం దెవరు వీరమాత గాంచకుండెడిన్‌? 
*ేఢ్రువకోకిల : 
హరిహయుండు పరాక్రమోన్నతు నంధకారిసుతున్‌ మహ 
త్తరబలాధ్యుం బలాశిరాడ్వనితాద్భగంజనభంజనున్‌ 
సరసిజాండభయాపహన్‌ గొని సత్వరం బలరెన్‌ గడున్‌ 


బర ముదున్మదుం దేండుగాం డభివాంచితార్థము 'సేకుజన్‌. 


ర్‌ర్‌ 


56 


ర5్‌/ 


ర్‌రి 


59 


60 


61 


168 కూచిమంచి సాంబశివకవి 


||! 
తే.గీ. ఇది గుహబలాధిపత్యాప్తి హృద్యసర్గ 
మంచితద్వాదశము కూచిమంచి సోమ 


సుందర కపీంద్ర వేంగమా నందనా(గ్య 
సాంబశివకృ తాంధ్రకుమారసంభవకృతి. 


84 


"ఇది తరళ మని ప్రసిద్ధము 


||! ఇకృడం గృతిపతిసంబోధనపరపద్యములు లేవు. 


62 


కర 


ఆ.వె. 


169 


శ్రీః 
శ్రీమదాంధ్రకుమారసంభవము 
త్రయోదశాశ్వాసము 


తరువాత జైత్రయాత్రకు 

నురవగు హరువైన వేస మూని కుమారుం 

దెరంగె జగత్రయపరివృఢు 

చరణములకు సురగణము అెసంగం దన వెంటన్‌. 1 


(మొక్కిన యక్కుమారు తల మూర్శొని వీరమణీ! సుతాగ్రణీ! 

(గ్రక్కున నుక్కడంచి యని రక్కసు నిర్ణరరాట్బదంబు స 

మ్యక్కుగ నిశ్చలంపజపుమా యని దీవనతోడం గూడం బె 

న్మక్కువ నందివాహుం డభినందితుం జేసె స్వనందనేందునిన్‌. 2 


శిరము కరము వంచి చేసె నమ్రతతో ని 

జాంబ యడుగుదోయి కతండు వినతి 

వజలె వీరరాజ్యపట్టాభిషేకమై 

యతని కామె సమ్మదాశ్రుదృష్టి. 3 


రి5 


170 


కం. 


కం. 


కం, 


క; 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


అగసుత పుత్రవత్సల ప్రియంబునం గూర్చి నిజాత్మజాగ్రణిన్‌ 
బిగి కవుంగింట నంకతలపీఠిక నుంచి తదుత్తమాంగ మి 
మ్ముగం దనివార మూరుకొని ముద్దుంగుమారక! సంగరోర్వరన్‌ 
బగం దెగటార్చి సార్ధక మొనర్చుమ మామకవీరసూత్వమున్‌. 


భీమోద్దామనిశాచరాధిపవిపద్బీజప్రకాండుండు సం 
(గ్రామోద్యన్మహభానుభావశమనఃకంజాతుం డాపుత్రసు 
త్రామాత్ముం డట వీడుకో ల్లొని శివద్వంద్వంబుచే భక్తిమై 
శ్రీ మీజన్‌ దివిజాధినాథు నగరిన్‌ జేరన్‌ బయల్దేజిం దాన్‌. 


ఆవల మఘవముఖాఖీల 

దైవతవీరులును దుహినధరదుహితృమహా 
దేవులకుం దెలచి వలగొని 

యా వీరాగ్రసరు వెనుక నరిగిరి కడంకన్‌. 


స్ఫురదతిలోకకాంతిపరిశోభితమండలు లొప్పన ట్లటన్‌ 

దొరం జను తత్సమస్తసుమనోనికరంబులచేం గరంబు డం 
బరము వహించె నంబరము భవ్యదివావసరంబునందె ని 
ర్భరరుచి మీటు తార విసరంబుల నెల్లెడ నిండి నట్లుగాన్‌. 


అరిగెడు నమరుల లోపల 

విరాజిలెం గుమారుం డధికవిస్ఫురణమనో 
హరు డయి (గహర్‌క్షతారో 

త్మరములతో దివి నడుమ సుధాకరుందు బలెన్‌. 


ఆ మఘవప్రముఖు లుమా 
సోమకళాచూళికాత్మజునితో నటపై 
వ్యోమాధ్వముం గడచి నిజ 
ప్రేమాస్పదజగము చేరిరి ముహూర్తములోన్‌. 


కడింది యసుర భీతికి లోం 

బడి కడు తదవునకుం గనిన స్వర్ణగమా వెం 
బడినె చొజంబడ నేరక 

తడసిరి క్షణమాత్రమా త్రిదశు లంద అటన్‌. 


త్వర వెజచి సురలు దివి జొజం 
బొరిం దమలోం దగవు పడిరి మును జనుమీ నే 


10 


కం. 


కం. 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కం. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


నరుగను ముందరంగం బుర 
స్సరుం డీ వేంగాను నగ్రసరుండ నటంచున్‌. 


అమరపురాలోకభవ 
ప్రమదశుచిస్మేరనయనవనజులు వారల్‌ 
విమతభయచలాంచలద్భగ్‌ 

(భ్రమరి నిలిపి రలరు గుహు మొగము విరిదమ్మిన్‌. 


సమరామితవిక్రముం డా 

కొమరుండు మును జనుచు సురలకుం బలికె సలీ 
లమృదుస్మితయుతముఖచం 

ద్రముం డయి యౌత్సుక్యపడుచుం దారకుం దాంకన్‌. 
వెజపు చాలు నిపుడు చొజుండీ సురలు మీరు 
త్రిదివ మిపుడె రిపుండు దితిజవవరుండు 

మీకు దృష్టపూర్వుండే కద పదనిం డ 

తని మదీయదృక్పథమున నిందె. 


అమృతాంధోజగదిందిరాచికురపక్షాకర్షరంగత్‌ప్రచం 


డ మదే! వీరుని బాహుమండలము తన్మత్తారిహృత్మంజర 


క్తమరందద్రుతపానలీల నెరపున్‌ గా కిందె రుంకారపూ 
ర్లమహోర్వీధరకందరంబు లివి మన్నాళీకరోలంబముల్‌. 


అవిహతప్రచార మలఘుపాటవసార 
మతిమహఃప్రసాద మగు మదేత 
దతులశక్తి ముద మిడుత మీకు ద్యోరమా 
పత్మరారి శిరము పరంగం దటథిగి. 


అని దనుజవధోత్సుకమతి 

యనలనయనతనయుం డనిన యా నుడి నమృతా 
శననికర మలరె సకలము 
తనుహాససువిశదవదనదళదంబుజమై. 


ఉరుసమ్మదభవపులకవి 

సరపరికృతగాత్రుం డఖిలసంహననవిక 
స్వరదశశతనేత్రుండు హరి 

యరితోం బయి యొలెల మార్చె నమరం గొమరుతోన్‌. 


171 


11 


12 


14 


15 


16 


17 


18 


86 


172 


తే.గీ. 


కరి 


కం. 


కర 


కం, 


కత 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


ఘనముద[ుతరంగితాక్షము నురుప్ర 
శాంతమును నైన ముఖచతుష్టయము చేత 
నాదివృద్దుండు ధాత షడాస్యు మోము 

లాజు ముద్దాడె నక్కజమార నవల. 
పురహరసుతు గుహుని నుతిం 

చిరి విద్యాధరహయాస్యసిద్ధప్రవరుల్‌ 

పొరి మేల్మలను చలరిం 

చిరి రహి జయ!వీర! యని వచించుచు (మోలన్‌. 


అరి గెలువ నరుగుచున్న కా 

మరుం బొగడుచు నారదాద్యమరబుషు లట నా 
దొర పైండి పై యొలెలతోం 

దరితీపున మార్చి రంత తమ వల్మలముల్‌. 


అమరు లల శక్తిధరు సా 

యమున భయము విడిచి తొడరి రట దివి జొజంగా 
నమితబలయూథపతి యం 

డ మహిన్‌ వేదండఘట యటవిం జొచ్చు నటుల్‌. 


వాసవవైరిజిఘాంసు మ 
హాసేనుని చరమభాగ మమరులు విడి య 
గ్రేసరు లైరి త్రిపురదహ 
నాసక్తహరా(గగాము లైనటు ప్రమథుల్‌. 


మును మున్ను చేరి రనిమిషు 
లనిశసలిలకేళిలోలుపామరవనితా 
జనతాంగరాగధావన 
జనితపిశంగోత్తరంగ స్వఃపదగంగన్‌. 


అంభఃకీడారతది 
క్కుంభికరాహతిసముత్టగురుతరభంగో 


జ్ఞృంభముహుఃఫ్లతనిజతట 
సంభవసాలాలవాలజాలన్‌ శ్రీలన్‌. 


అనుపమకేలీరసలస 
దనమిషకన్యావినిర్మితాంచన్మణిశో 


19 


20 


21 


22 


28 


24 


25 


కర్ర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


భనగర్భకనకసికతా 
కనదురుసముద గ్రవేదికావ్యాప్తతటన్‌. 


సరసామోదభరాతిలోలమధులిట్సంగీతమౌఖర్యబం 

ధురమై హేమమరాళిపాళిరమణాధూతంబునౌ సద్విక 
స్వరభర్మాంబురుహాళిం దచ్చుతరజఃపాళిన్‌ నితాంతంబుం బిం 
జరమై రంజిలు వారిపూరసుకలాసం బూను శోభానిధిన్‌. 


కుతుకమునన్‌ గన నరుదెం 

చి తటోర్వుల నిల్చినిజరుచిరవీచితతిన్‌ 
(బతిబింబిత లగు వేలుపు 

టతివలచేం బాంథపంక్తి నలరుచు దానిన్‌. 


చిరదృష్ట యైన యా ని 
రరధునిం గని వేగ నలరి శక్రుండు దానిన్‌ 


హరగిరిజాత్మజునకు ము 
న్నరుగుచుం గనంబజచె నాదరాయత్తమతిన్‌. 


ఆ కార్తికేయుం డఖిలది 

వౌకఃపరివీతుం డగుచు నపురాదృష్టన్‌ 
నాకనదిన్‌ ముందరం గని 

వే కర మబ్రపడి స్మేరవీక్షణుం డయ్యెన్‌. 
అమరస్తుతనా నది నటం 

గొమరుం డొలసి భక్తినిరతిం గోటీరశిఖా 


గమితాంజలియై పొగడుచు 
నమితానందమున (మొక్క నవనతశిరుందై. 


నవు నళినపాళి నార్చుచుం 

గవుంగిటం గూర్చుచు మహాోర్శికలం బొసంగ ధునీ 
పవనుండు గుహుం గొలిచెను మును 
(బ్రవిమలతద్దంఢఘర్మవారిహరుండై. 
అమలామోదవశాళిగానముఖరంబై చారుచామీకరీ 
యమరాళావళికేళికాతిచలితంబౌ ్రస్ఫుటచ్చాతకుం 
భమయాబ్లాళిని దత్పరిచ్యుతరజఃపాళిన్‌ గడుం బచ్చనై 
రమణీయం బగు వారిపూర మనువారం దాల్చు శోభానిధిన్‌. 


1/3 


26 


27 


28 


29 


30 


31 


32 


పాఠానరము. 


par 


87 


174 


కత 


కరి 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


చను చతనుహరసుతుండు గని 

యొను మును విచ్చిన్నభిన్నకృతమూలోత్సా 
టన విటపిస్తోమము నం 

దననామము బలభిదుపవనలలామ మటన్‌. 


బలసూదనవన మిది యిటు 

వలె సురరిపు చేతం గీడువడి సిరి యుడిగెన్‌ 
లలి నని కసి గెంపగు చూ 

పులతో భ్రూకుటిదురీక్షముఖుం డత డయ్యెన్‌. 


కనె నతండు కృత్తలీలా 

వనము సుదుశ్చరవిమానపథ మతివిధ్వం 
సనగమితరాజగ్భహగణ 
మనూనవిశ్రైకసార మమరనగరమున్‌. 


ప్రతిరోధివరవిమానిత 

గతరమ సర్వత్రదైన్యకలుషదశాసం 

గత యయి పతిసుతరహితసు 

దతిం బోల్‌ దివి జూచి మది నతండు గడు వగచెన్‌. 

ఆ వగ నున్న దాని నభిలామరపాలకరాజధాని నా 
పావకసూతి గాంచి సురవైరికుచేష్టకు రోషకీలియున్‌ 
దైవతవాసదుర్దశకుం దద్దయు జాలియు సంగరంబుపై 
వావిరి హాళియున్‌ మదిని బైకొనం జొచ్చె సుపర్వయుక్తుండై. 


దితిసుతమదమదావళతతిరదహతి 
చూర్ణసాత్మృతమధ్య ముదీర్ణభుజగ 
కంచుకావృతజాలకోత్మరము స్పటిక 

హర్యచయ మందు గనంగానె యతండు కుందె. 


ఘనదిజ్నాగమదావిలాంబులు సముత్‌ఖాతాచ్చ హేమాబ్దముల్‌ 
కనకశ్వేతగరుచ్చయోజ్‌యితములున్‌ భగ్నోరువైదూర్యశో 
భనసోపానము లంకురన్నవతృణవ్రాతంబులౌ తద్విలా 
సనిశాంతాంచితదీర్జికల్‌ గనుచు నాశర్వాత్మజుం డాత్మలో. 


దుర్వారగర్వతిమిరా 
ఖర్వాంధారాతిహేతుకంబైన మహా 


33 


34 


35 


36 


37 


38 


39 


తే.గీ. 


కర్మ 


తే.గీ. 


కర్ర, 


కర్ర; 


తే.గీ. 


కర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


దుర్విషహవిషమశకునా 
నిర్వాచ్యాశ్చర్యశోకనిఘ్నతం గనియున్‌. 

మును సనుచు గుహు వృష తెచ్చె దనుజదంతి 
దంతహతహేమకుడ్వము తంతువాయ 
తంతుతతిపిహితమణివితాన మైన 
వైజయంత్యాఖ్యనిజహర్యరాజమునకు. 
దివిషత్సతి సృతిం దెల్పంగ 

దివిభవు లందజును నరుగుదేరంగ వెంటన్‌ 
(బ్రవిగళితవివిధమణిఘృణి 

యవు సోపానాధ్వ మెనయు నానగ రేగెన్‌. 


సహజకల్పద్రుతోరణ'స్రజము పారి 
జాతసుమమాలికాధ్యము స్వర్మునీం ద్ర 
తతికృతస్వస్యయనము నంతఃప్రవిష్ట 
సుందరీబృందమా మేడం జొచ్చె నతండు. 
అమరాసురకులమున కా 

దిమవృద్దుండు కశ్యపర్ని దివ్యాంఘ్రుల కా 
కొమరుండు వలగొని (ప్రణమిలె 

నమర శిరము లాజు వంచి సాంజలి యగుచున్‌. 


తెలచె నట యుమకుమారుం 

డల మునిసతి దేవజనని యదితిపురంధ్రీ 
తిలకము జగదేకార్య్యా 

మలపదముల కొనర భక్తిమహిమానతుండదై. 


అల్ల కాశ్యపమునియునా యమరమాత 
వర్ధిలంగం జేసిరా చమూపతి నిరువురు 
తారకు ననేకలోకజిద్దోరవీర్యు 

నని నతండు గెల్వం జాలు దీవన లొసంగి. 


అతని గన రాంగ శుభదే 

వత లదితిశితలు వారి పదముల కతండున్‌ 
నతి సేయంగనా పతిదే 

వత లలరిచి రతని మరల బలుదీవనలన్‌. 


175 


40 


41 


42 


483 


44 


45 


46 


47 


88 


176 


కత 


కరి 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


అతనువిమతసుతుండు పులో 

మతనయ సుమనో౭ ధిభూరమణి శచికి నమ 
స్కృతి యట సల్పంగనా గుణ 

వతి యాశీరుక్తి నతని వర్ధిలం జేసెన్‌. 


ఘనమోదలు కశ్యపసతు 

లనఘాత్మలు సప్తమాత లటం గూడి రహిన్‌ 
మును దీవన లిడి రతిభ 

క్తిని డాకొని తమకు (మొక్కు గిరిశసుతునికిన్‌. 
ఘనవాహాద్యభిలసుధా 

శను లట రహిం గూడి సర్వసైన్యపతిత్వం 
బున కభిషేకించిరి (పే 

మను మోదతరంగితాత్మమానసు నతనిన్‌. 


తరళము : 


తే.గీ. 


సకలనిర్దరవీరసత్తమ సైన్యసంచయపాలనా 
ప్రకటదూర్ధరుండౌ నపారపరాక్రమక్రమశాలి (త్యం 
బకకుమారుని చేత సర్వసుపర్వలోక మశోకమై 


యకృతకాజ్యవకాశవైరిజయాశలం గనెం గ్రమ్మటన్‌. 


ఇది గుహ బలేశతాభి షేకేద్ధసర్గ 

మణి త్రయోదశ మగుం గూచిమంచి సోమ 
సుందర కవీంద్ర వేంగమా నందనాగ్ర 
సాంబశివకృ తాంధ్రకుమారసంభవకృతి. 


48 


49 


50 


51 


కం. 


కం. 


తే.గీ. 


శ్రీః 
శ్రీమదాంధ్రకుమారసంభవము 
చతుర్దశాశ్వాసము 


సమరోత్సుకుం దరివిజిగీ 

షుమనీషుం డంధకారిసుతుం డెసకొల్పన్‌ 

సమకట్టిరి తారకసం 

జ్ఞు మహాసురు నహితు వెసం దునుమ బలిమి సురల్‌. 


ధృతశక్తిచాపుండై యతం 

డతిమానసజవ మవార్య మతిదుప్ర్రేక్ష్యం 
బతులజయశ్రీప్రద మ 

ప్రతిఘనము విజిత్వరాఖ్యరథ మపు దెక్కెన్‌. 


ఆతనికిం బట్టెం (ద్రిదశాలయాపదట్టి 

తారణం బసురసంపదుత్సారణంబు 
ఘోరవీరారిమారణకారణంబు 

హారిహైమోష్టవారణం బమరుం డొకండు 
శరదృతువిస్ఫురద్రుచిరచంద్రమయాఖచయాభచారుచా 
మరవరవీజ్యమానుం డగు మారవిరోధికుమారు నిష్టసం 
గరుని నెలుంగు లెత్తి యెసంగన్‌ నుతియించిరి సారె కగ్రత 
స్సరు లయి సిద్ధకింపురుషచారణ వీరు లుదారభారతిన్‌. 


177 


89 


178 


కరి 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


చనెనా క్రౌంచవిదారి వెంబడిని బ్రస్థానా గ్ర్యవేళార్హకో 
భననైపథ్యము దాల్చి (క్రూరమహిభృత్పక్షచ్చిదాదక్షతా 

ఖని ఘోరాశనిం బాణిం బూని స్ఫటి కక్షాభృత్సగర్భ్వన్నభో 
ఘనవేదండవరంబు నెక్కి బలరక్షః శిక్షణుం డాదటన్‌. 


వెనుకొనె రిపుపైం గనలున 

ననలుండు గడు దీప్తం డగుచు నగశ్చంగనిభం 
బును బొగరుం దొగరు నెక్కుచు 
ఘనహేతిమయో(గహేతికరు డగు చతనిన్‌. 


వెనుక మఘవనీలాగా 

తను భీకరతనువు శృంగదళితమహాజీ 

వనధర ముద్దుర మగు దుం 

త నెక్కి గుదియం గొని రహి నతని జముం డెయిదెన్‌. 
అతిమదమత్తప్రేతా 

స్థితుం డయి నైర్భతుండు ఘనదితిజవైరభర 
ప్రతిఘోగ్రుం డగుచు వెనుకొనె 
నతులాంధకహరతనయు భయదసమితి కటన్‌. 


హరితనయు నతని వెనుకొనె 
వరుణుం డని కవార్యపాశపాణి యయి నవా 
బ్ధరభీకరదర్శనఘన 

తరమకరారూఢుం డయి ప్రథనశౌర్యరమన్‌. 


క్షణహరిద్వ్యోమలంఘనచంగము నని 
వారణవిహంగమక్రమాభంగము నగు 
ఘనకురంగము నెక్కి వే యనిలుం డెయిదె 
సంగరక్రీడరతి భూశతాంగతనయు. 


అరిజనరుధిరపిపాసిత 

పురుగద ఘననాహనుండు పూని మహాసం 
గరశరధిప్లవనోద్దుర 

తరమతిజిగమిషుం బురారితనయు వెనుకొనెన్‌. 


అరిగిరి రుద్రు లాజికిం బురారిసుతానుగులై యటన్‌ ఫణా 
ధరవరసూత్రనద్ధసముదారజటాభరణుల్‌ హిమాద్రిసో 


10 


11 


కం. 


2 


తే.గీ. 


కం, 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


దరవృషరాజవాహను లుదగ్రపినాకకరుల్‌ సముజ్‌జ్వలత్‌ 
పరవశితత్రిశూలనిరపాయబలో గ్రకృపాణపాణులై. 


ఇతరసురతతులు నెయిదెను 

నతని మహాహవమహఃప్రియత నాయతమై 
యతిబలనిజయానాధి 

ష్టిత మయి ముద్వికచముఖకుశేశయరమతో. 


సముద(గతరకనచ్చామీకరధ్వజ 
వరదండకాండాతిబంధురములు 
మహితనానావర్ణమండలోజ్‌జ్వలరంగ 
దాతపత్రాఘనిరంతరములు 
ప్రసరద్గనశతాంగభైరవారవపూర్ణ 
ఘనకులక్షాధరకందరములు 
నాగేంద్ర ఘంటా నినదచండఘీంకృతి 
వ్యాలీఢథసకలదిశాంతరములు 


దీప్రశస్రాంశువలయదేదీప్యమాన 
సాంగదిక్చక్రదివిషత్సథాంతరములు 
సురమహాసైన్యనికరముల్‌ శరధిశరధి 
తనయవరుం డట తన వెంటం గొనుచుం జనియె. 


ఉటుకుచుం గోలాహలమున 

నరుగు సురల పెను మొనల ఘనాలఘుకేతుల్‌ 
నెరపె నిరుచ్చ్వాసనిరం 

తరముల దికృక్రయుతఖతలభూతలముల్‌. 


మొరయు పటహసమూహము నెరపె నట ని 
లింపరిపుసంపదబలాప్రకంపకార 

ణముల దిజ్మండలప్రతినాదమేదు 

రముల గ్రస్తాఖిలాంబరారవభరములు. 


అమరవరూథినీసముదితాలఘు ధూళికులాకులాంతరి 
క్షము దగె మథ్యమాన ఘటసాగర ఘోరరవావధీరణ 
క్షమ మయి క్షోణిభృద్దమనశత్రుసతీజనగర్భపాతనో 


[గ్ర మగు మహానకప్రతివిరావతతిన్‌ మొజవెట్టు నట్లుగన్‌. 


179 


12 


13 


14,15 


16 


17 


18 


90 


180 


కం. 


కం. 


తే.గీ. 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


గురురథఘట్టనన్‌ నలిగి ఘోటఖురాహతిచూర్లమై మద 
ద్విరదవరేణ్యకర్ణతతిం బెల్లుగ నెల్లెడం [గ్రమ్మి కెతనో 
త్మరముల చెత ధూత మయి గంధవహ ప్రకరేర్యమాణమై 
హరిపదవీథి కెక్కె నటహాటకశైలరజోభరం బొగిన్‌. 


వరరథతురంగసత్తమ 

ఖురహతి నలి రేగి కనకకుధరపరిసరో 

ర్వర రజము కర మెజుపు గనె 

హరిదంతము లొలసి యులియు నాశుగతతిచేన్‌. 


క్రిందికిం బైకిం బిటిందికి 

ముందరికిం జుట్టుం బ్రాకి మొనలందు మరు 
దృృందహతిం గుందనపురజ 

మొందెను (గ్రొందమ్మివిందు నురుకాంతిరమన్‌. 


పృతనోద్దూతసువర్ణభూమిజరజో బృందంబు గీర్వాణప 
ద్ధతిదిక్‌ప్రాంతసమాస్థితం బయి నితాంతం బొప్పె నాకాళికా 
తతసంధ్యారుణకాంతీసంగతిభవత్తె ంగళ్ళసంపద్యుత 
క్షితిభృత్చాళిసముత్స సాం ద్రజలద శ్రేబతృణీకృద్రుచిన్‌. 


గురుమదహరిత్మరీంద్రముల్‌ కుందనంపుం 
గందువుల స్వప్రతికృతుల ముందరం గని 
బలిగ్భహోద్యత్‌ప్రతిద్విప భ్రాంతి సారెం 
జెనకె రదకాందములం బెను కినుక దనుక. 


వరసిందూరరజఃపిం 

జరములు మంథరము లమరసైన్యమహాకుం 
జరము లెదురం గనయజాల వ 

పరంజిమల నెలవు లందు స్వప్రతికృతులన్‌. 


సురపతిబల మిటు గురుసం 
గరశరధిక్రీడనోత్సుకత భర్నగిరిన్‌ 
ద్వర దిగె నొగిం గోలాహల 


రు సైన్యోరురథాలఘుప్రథిసముద్దోషాన్వితాలోలఘం 
వ. 


19 


20 


21 


22 


28 


24 


25 


కం. 


కం. 


కం, 


కర్ర; 


కం. 


కర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


రిరవోద్యత్‌ప్రతినాదమేదురబలారిగ్రావరాడ్భూరికం 
దరనిద్రాసుఖవైభవానుపరమ స్టైర్యాగ్రహర్యక్షముల్‌. 
నిర్భీకనిరాకులతా 

స్వర్భూధరరాజు లగుచు సార్థక్యరమా 

నిర్భర మొనరించె నిజా 
గర్భాప్తమృగాధిరాజఘనతమసంజ్ఞన్‌. 
అచలతటాంతదారణచణామరభూరిచమూసములిత 
ప్రచురరవంబు వైరిహరివారకృతాహవహూతిగర్జిత 


ప్రచయ మటంచు నైజమృగరాజపరార్థ్యపరా క్రమోచితా 


త్యచలధృతిన్‌ ధరాధరగుహాగ్భృహగర్భవినిర్ణతంబులై. 


గరువమున వెజ దొజంగి కే 

సరులు దరుల వెలిని నిలిచె సవిలాసముగా 
సురబలసమ్మర్దనజని 

దరభరమునం ద్వరగ సురిగె దవ్వుగ మృగముల్‌. 
వరసెనికనికరము సుర 


రా 


ధరణీభృత్‌ప్రాంతవిపులధరందటిసెన్‌ 
సురలోకజనులు దవ్వులం 


దరుణీయుతు లగుచు వేడ్మం దనుం గనుంగొనంగన్‌. 


పబిపుగ నెల్లెడ నెగసె ద్యు 
ధరాగ్రగత మైన నీలధవళారుణగౌ 
రరజముల నభ మయాత్నిక 
వరగంధర్వపురసంభవభ్రమ నెరపెన్‌. 


భువనవ్యూహకబళనము 
(శవణకుహరదారణంబు సంక్షుబ్ధమహా 
రవభరణము బలసమ్మ 

ర్దవిశేషోల్టితము రవభరము గడు బేర్చెన్‌. 


పటహధ్వని మునింగి చనెన్‌ 
బటుకరిగురుబ్బంహితముల బహుభయదహయో 
తృటహేషలం బృథురథచయ 
చటులప్రధివిలయజలధిసదృశార్భటులన్‌. 


181 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


91 


182 


కత 


కం. 


కం. 


తే.గీ. 


తే.గీ. 


కం. 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


అమరబలజనిరజము బృహ 
దమరార్యంతఃపురాంగనాలకదృక్ప 
క్ష్మమహాకుచమండలుల హ 
యమదగజధ్వజరథముల నలమె క్షణములోన్‌. 


ఘనతమ మయి యినమండల 

మును గప్పి చదలు పొదవు చమూధూళులం గ 
న్గొనుచు ఘనభ్రమ హంసలు 

చనె మానససరసికిం పెసంగ నాడె శిఖుల్‌. 
ఘనము లయి నవజలదబ్బృం 

దనిభము లగు సురచమూట్టితరజోవ్రజముల్‌ 
మిను గ్రమ్మి హైమప్పథుకే 

తనములు స్ఫురదురుతటిద్వితతి వలె వెలింగెన్‌. 


భరితపురుభూనభో౭_ ౦తరగురుపరాగ 
సంచయము గాంచి జనులు తర్శించిరి పొరి 
నొగి దిగెనా?నేల కిది నింగి నుండి గాక 
నేల నుండియె యెగసెనో నింగి కనుచు. 


ముందటికి వెన్మకును బైకిం (గిందికిం గెలం 
కులకు నసుభృద్విసరము చూడ్కులు పొలయవు 
సూచికాగైకభేద్యమై యేచి యెల్ల 

చోట్లం బొదలిన సేనారజోవ్రజముల. 
హరిదిభగణమదహరములు 


సురయానగవాక్షజాలసుప్రతిరవమె 
దురములు నగు నవిరతబహు 


గురువాద్యధ్వనులు మిను మిగుల మార్‌ మోసెన్‌. 


ధరం (గమ్మి యిందు బట్టక 
యురుసేన విశాలనాక మొంది యదియు ని 
ర్భర మగు తన యునికికిం గ 
ట్టిజుకైనం గలంగెం జనుటిం కేదెస కనుచున్‌. 


అతిమదకరటి ఘటాబ్బృం 
హితముల నుత్తుంగతురగహేషలం జలదు 


34 


35 


36 


37 


38 


39 


40 


కం. 


కం. 


ఆ.వె. 


తే.గీ. 


కర్ర; 


కం. 


కర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ద్ధతఘనరథనేమిస్వన 

తతిం గలంగి జగము దగె గతశ్వసితగతిన్‌. 
ఘనకరటుల గురుబ్బృంహిత 

నినదముల రణోద్ధతచలనిర్దరఘంటా 

ధ్వనుల మదోత్మటభటగ 

రనముల ముఖరత్వమును దిశలు గనెం గరమున్‌. 


గురుకరిమదసలిలోర్ములం 
ద్వరగం దరంగిణు లనేకధా నిను పగుచున్‌ 
బురదయి హయధారాక్షు 
జ్ఞరజస్తతి నేల యయి తనరె నరదములన్‌. 


ఒజికములు సమత్వ మొందె నెల్లెడ మిజు 
పట్లు వరుత లయ్యెం బ్రచలదశ్వ 
ఖురనిహతుల నలింగి కరిరాణ్మహారథ 
పంక్తి నంతటను సపాట మయ్యె, 


దేవవర్శదిగంతప్రతిస్వనాతి 

దారుణము లలఘుగిరితటదారణములు 
జలధిసంక్షోభఖేలనచణములు నగు 
భయదభేరీరణముల విశ్వము గలంగె. 


ఉలియు నుదిరి చిబుగంట తె 

గలం దగి యిటు నటును గాలి గదలు పతాకా 
వళు లాశాగమననిరో 

ధు లయి నభోగతపరాగతోయధి దోంగెన్‌. 


వరకరుల నిబిడవిస్ఫమర 
గురుభీకరబ్బంహితోరుఘోషల ఘంటో 
త్మరదారుణతరరణములం 

బొరి సేనానకనినాదములు మజుంగు పదెన్‌. 


బలరవమున మొగ మెత్తి మి 

గుల వాకొను చంబరము నగులం జేయు రజ 
స్వలల దిశలం గని మజుపడెం 

గలయ నలము తుమురు టిరుల గమి రవి యెటనో. 


183 


41 


42 


483 


44 


45 


46 


47 


48 


92 


184 


కత 


కూచిమంచి సాంబశివకవి 


త్వర మును సైనికు లలమిన 

హరిదబల రజో తికలుష నరసి దివము భే 

రిరవోర్వనురవముల బి 

గ్గర గర్జిలె మిగులం జలపకారమున బలెన్‌. 49 


పంచచామరము : 


కరుల్‌ చొబంబడెన్‌ దివం బఖండమారుతేరిత 

స్థిరాధరవ్రజంబు డంబు చెంది భూరివారిదో 

త్మరంబు పద్ధతిన్‌ క్రితిన్‌ శతాంగరాజి రాజిలెన్‌ 

బరంగె నిచ్చటన్‌ రణంబు వ్యత్యయంబునా నిటుల్‌. 50 


(ధువకోకిల : 


తే.గీ. 


అతిబలోన్మదదైత్యలో కభయంకరక్షయకాల జ్భృం 
భితతరంగసముద్రఘోషణభీషణంబులు మజ్జదు 
ద్ధతధరాధరకోటులై తగు దానవాహిత సైన్యముల్‌ 
భృతమహీగగనాంతరంబులు పేర్చి మిక్కిలి వృద్ధితోన్‌. 5్‌1 


ఇది త్రిదశజైత్రయాత్రామహిమచతుర్ద 
శాంచితసుసర్ణమణి కూచిమంచి సోమ 
సుందర కవీంద్ర వేంగమా నందనాగ్ర 
సాంబశివకృ తాంధ్రకుమార సంభవకృతి. 


కం. 


కం. 


కం. 


తే.గీ. 


185 


శ్రీ 
శ్రీమదాంధ్రకుమారసంభవము 
పంచదశాశ్వాసము 


బలరిపుం డంధకహరసుతు 

బలపతిగం బురస్మరించి వచ్చె మొనలతోం 

గలని కని గుండెలదరుచు 

బలు నానుడి వచ్చె దైత్యవర్గము నందున్‌. 1 


పురహరసుతుండు జయశ్రీ 93 
శరణుండు సేనాని యగుచు సహజిత్వరని 

రరబలుం డయి వచ్చెడు స 

త్వర మని విని వడంకి రెడందం దడ వసురవరుల్‌. 2 


అల దితిజపతిపురస్థులు 
కలిసి దొరను దటీసి మకుటఘటితాంజలులై 
తెలచి తెలిపిరి యుయుత్సుడు 


జ్వలనాక్షజుతో బలారి వచ్చె నటంచున్‌. 8 


నిజభుజిష్యకృతాఖిలత్రిజగతీకు 

నను మును శచీశుం డెన్ని మా ర్లని గెలువండు? 

నిజ మిపుడు గిరిశతనుజన్ముభుజబలమున 

గెలుచు నను చెక్ళసక్కెము పలికి నవ్వె. 4 


186 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


ఉరురోషస్సురితాధరాధరుండు లీలోద్యత్రిలోకీజయో 
ద్దురతర్నోగుండు తారకాసురుం డటన్‌ దోర్విక్రమాఖర్వగ 
ర్వరజోం౨. ధీకృతచిత్తులన్‌ నిజచమూపత్రేష్టులన్‌ బిల్చి సం 
గరసన్నాహము సత్వరం బొనరుపంగాం జేసె నిర్దేశమున్‌. 


ఉరుబలపతు లతులాయుధ 

ధరు లయి త్వర సజ్ఞు లగుచుం దండములై ని 
ల్చిరి నతన్భపసంకులనిజ 

పరిపాలక చత్వరాగ్రవరమధ్యమునన్‌. 


కనెనా దొర (ప్రణతుల వా 

హనవరగూఢుల మహారణార్జోనిధికం 
పనచండుల సైన్యేశుల 

ననేకులను ముందరం బ్రతిహారులు చూపన్‌. 


చనెనా బలి బలరిపుబల 

హననము హరిదిభరవద్రవాంతకఘోర 

స్వనము నగాబ్ధ్వనివార్యగ 

మన మగు ప్రతిభయశతాంగమణి నెక్కి యిటన్‌. 

చనునా బల్‌దొర వెంట నంటి నడచెన్‌ సంవర్తసంక్షుబ్ధతో 
యనిధిధ్వానకముల్‌ చలాచలపతాకానీకసంఛన్నత్రా 
పనచండాతపముల్‌ ధరోద్ధతరజఃపాళీసలీలావలీ 
ఢనలిన్యాప్తదిగంతముల్‌ సుభటరాడ్‌గ్రాహోగసై సైన్యాంబుధుల్‌. 


అనిమిషుల పైకిం జను ఘన 

దనుజుని మొన దుమ్ము దిమ్ము దగె దిజ్నాగా 
ర్షునరదశాఖల సితమున 
తనుమదజలతత్సుకుంభతటుల నసలునై. 


గిరికందరదారణపటు 
తరతదృలపటహభవదదభ్రధ్వనులన్‌ 
గురుశరనిధు లతివేలతం 

బొరి ఘూర్ణిలె నొక్క మొగి నభోనది పొంగన్‌. 


సురరిపుపరివృఢగురుతర 
వరూధినీసంకులారవము లలమిన మిన్‌ 


10 


11 


తే.గీ. 


కం. 


కరత 


కం. 


కం. 


కం. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


సరితు సకమలోచ్చోర్మిని 

కరముల స్వరగారతతులంగస టం గడిగెన్‌. 
అంత యానోన్ముఖుండగు నసురపతికి 
మునుమున నగాధధుర్వ్యధాంబోధిమధ్య 
మగ్నుం డగు దీవనుచుం జేటు మందలించు 
దుర్నిమిత్తపరంపర దోంచె నొకట. 


అసురపలభావ్యశనకే 

లిసతృష్ణోగ్రాత్యమాంగళికఖగతతి రా 

క్షససైన్యాపర్యుపరి ది 

వసమణిరుచి మజుంగ వచ్చి స్వస్థలి నిలిచెన్‌. 

విసరెం బొరిం బ్రభంజనుండు వీంక దలిర్పంగం గేతనాతప 
త్రసమితి నేలం గూలంగం (బ్రసర్పదిలాతరరేణురాశి వె 
కృస మయి లోకవీక్షణనికాయము గప్ప నితాంతధూతమై 
యసదృశవాజివారణమహారథరాజితిరోహితంబుగన్‌. 


చనియెను సద్యోభిన్నాం 
జనపుంజాసితమహాహిచయము విషాగ్నుల్‌ 
పెను నోళ్ళ వెలార్చుచుం గడు 

కొన మును గల సరవి మీటి ఘోరాక్ళతియె. 


విమతామిషాశనవినా 

శము దెలుపుచు మత్సరాతిశయమున ననన 
ర్యముండు మిళదురుభయంకర 

తమ విషధరఘోరపరిధి దాల్చె బెడిదుండై. 


దురము కడ వెస నసురరా 

ద్వరరుధిరము బలిమిం ద్రావ వాంఛించు గతిన్‌ 
బరుషముగా నజచె శివో 

త్మర మినబింబమున కెదురుగా గమి కొనుచున్‌. 


పగలును వడి గల చలతా 

రగణము రాణువులం గలయ రాలుట జనముల్‌ 
మిగులం గని వగచి రాత్మల 

నగు నసుర కసుక్షయాంత మగు నెగు లనుచున్‌. 


187 


12 


13 


14 


16 


17 


18 


19 


94 


188 


కం. 


కరి 


తే.గీ. 


కరః 


కత 


కం. 


ఆ.వె. 


కూచిమంచి సాంబశివకవి 


పరితఃస్ఫురదురుదీధితి 

భరసందీపాఖిలదిగవధినభ మయి యు 
(గరవచ్చిన్నహృదయ మయి 

త్వర నశని విఘనఘనపదవి నుండి పండెన్‌. 

అస గస్థిజ్వలదుల్ముక 

విసరము దివి మివులం గురిసె వెలిచె జ్వలనముల్‌ 
వెసం బొగల గముల మొగముల 

దెస లూనె ఖరగళసమశితిరజోవి తతిన్‌. 


కుధరశిఖరదళనము దిక్కుహరగగన 

భక్షణంబు (శ్రవఃకుద్యభంజనంబు 
ప్రకుపితకృతాంతగర్జాతిరస్మరణము 

నెగడె నిర్భరనిర్హాతనిస్వనంబు. 

అరిబలము స్థలన్మదగజ 

మరపతదశ్వము పరస్పరాశ్లిష్టభటో 

త్మర మయ్యెం గరము క్షుభ్య 
చృరనిధిభిన్నోరుగిరిరసాకంపమునన్‌. 

మోరలు మీంది కెత్తికొని ప్రొద్దు పయిన్‌ దమ దీనదృష్టులన్‌ 
జేరిచి నిల్పుచున్‌ జెవులు చిల్లులు వోవంగ జాలికొల్పంగా 


వారక కూడి కూయిడుచు వంతు మెయిన్‌ శునకంబు లెల్ల నిం 
ద్రారివరేణ్యు ముందర బయ ల్వెడలెన్‌ నతకర్ణపాళులై. 


పిశితాశుం డిటు దురంతా 

పశకుననికరంబు గనియు6 బ్రగమనయత్న 
ప్రశమన మొనరింపండ నిజ 

భృశకోపోద్ధతిని దుష్టవిధికుటిలహతిన్‌. 
పరిణతిఘోరాహి తజని 

దరమున వల దన్న బుధులు దనుజేంద్రుండు ముం 


మోర లెత్తి పైకి బ్రొద్దుపైం జూడ్ములు 
నిలిపి జాలిగా జెవులు పవులంగ 
నేపు లెల్లం గూడి యేడ్చుచు వంతున 


20 


21 


22 


28 


24 


25 


బయలువెడలె దనుజపతి మునుమున. 24 పాఠాంతము. 


కం. 


కర్మ 


కర 


కత 


తే.గీ. 


కర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


దరికె చనె లేబరము గద! 
దురాగ్రహాంధులకుం గోవిదుల హితబోధల్‌. 


ప్రతికూలమారుతాహతి 

నతని సువర్ణాతపత్ర మవనిం బడి యం 
చిత మయ్యె మృత్యుభోజన 

కృతి కొనరించిన హిరణ్యప్పథుపాత్ర మనన్‌. 


తెలివి గల మౌళి రాంగల 

తల త్రుంగు టెటింగి బలువెతం దొఅంగెడు దృ 
గ్దలతరళకణావళి యనం 

బలుమరు బొమిడికము విడిచి పడె ముత్తియముల్‌. 


అనుచరులు పొరింబొరిం జో 

పిన దద్దహణేచ్చం బోలెం బెల్చన (గద్దల్‌ 

దనుజు భవిష్యద్వధసూ 

చన మొనరుచు చతని మౌళి చాయనె యెగిరెన్‌. 
అతని పతాకపైం గనె జనౌఘము నూతనపాతితాంజనా 
ప్రతిమసితేతరచ్చవిభరంబు ఫణామణిజాలవిస్సురద్‌ 
ద్యుతివలయంబు నిర్య్వదతులో గ్రవిషోల్ముకవహ్నిగర్భ పూ 
త్మృతితతినిర్భరాన నదరీకమునౌ ఘనదందశూకమున్‌. 
అసురేశ్వరు పృథురథధూ 

రసమయలగ్నోగ్రదహనుం డట రథ్యసటా 
విసరథుతిచామరయుతి 

నెసంగ నిషూత్మర శరాసనేషుధు లేర్చెన్‌. 

ఇటు లరిష్టంబు లశుభంబు లెన్నా తోంప 

మరల దుశ్శకునవిహన్యమానుం డసుర 

తా మదాంధుండై యుద్ధంబు దారి విడండ 

యపుడ వినిపించె దివి నుండి యమరవాణి. 
చనకుము రోరి! మదాంధుండ 
ఘనతరదోర్దండతైక్ట్యగర్వమున రణం 

బన నరిజిత్వరబలమ 
రనముఖసురపరివృతస్మరహరాత్మజుతో. 


189 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


95 


190 


కరి 


కం. 


కం. 


కత 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


విను మార్‌ ప్రొద్దుల నెత్రు కందు వయి యే వీరుండు తా నొాక్క్మయం 
పనె యభంలిహతుంగశ్ళంగశతదిజ్మంద ల్యథీచ్చిన్నక్రాం 
చనగగ్రామణి బెజ్జ పుచ్చె నెదిరించన్‌ లేరు నీ దైత్యు లె 
వ్వనిం జండాంశుని శార్వరాంధతమసవ్రాతంబు లంటించునే! 34 


ఆశరకులకుంజర! నీ 

కాశరవణభూగుహా[గ్రహర్యక్షముతో 

నీశాత్రవ మేల? సమి 

ద్ధాశుగసఖు శలభకలభ మనిం జెనకునటుల్‌. 35 


ధనురామ్నాయ మెటింగి సాంగముగం గందర్పారిచే నే భటుం 

డని ముయ్యేడు మరుల్‌ విరోధినరనాథాస్రోరునీరాఖిషే 

చనక్లప్తిన్‌ స్వరుషాగ్నినార్పు చఖీలక్షత్రచ్చటాకాళిరా 

త్రిని గల్చించెనా భూతధాత్రి పయి నాభృగ్వన్వయోత్తంసుండున్‌. 86 


తైలోక్షైకభటుండయి 

వాలిన యే త్రిపురదానవద్విట్‌సుతుతో 

నాలమున కనంగ రావడు 

నా లావరిం దరమె?నీకు నని మార్మొనంగన్‌. 37 


పొగ రుడుగు మదాంధుండ! గా 

కగధన్వసుతోరుశక్తి కగ్గ మిపుడె యా 

జగజెట్టీనె తప్పక శర 

ణుగ వేండుము చిరతరము మనుము ధర దానన్‌. 38 


ఘనతమనా ద్యోవాణిని 
దనుజాగ్రణి వినీ మదక్రుధాపరత దివిన్‌ 
గని వదంకుచు ననె బీగ్గర 


గ నశేషజగత్రయీప్రకంపకుం డయ్యున్‌. 39 
హరసుతపక్షానుసరాం 

బరచరఘనదివిజు లేమి వదరెద రెటు మ 

చృరఘోరవ్రణపీడా 

భర మింతటి లోనె మజపు వచ్చెను మీకున్‌. 40 


నిలిచి దివి నేమి వెగ టెలుం 
గులం (బేలెద రా జహముల కుట్టి బలిమి మా 


కం. 


జ్‌ 


కర 


కత 


కత 


కం. 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


పులు వని నిచ్చం దిరుగున 
కృలుం గార్తికికోన్మదశునకములుం బోలెన్‌. 


జననాదితపస్విజుండీ 
కనికరపు నిసుంగు చెడు నికము దొంగల చె 
ల్మిని సుజనుం డట్లు మీ పొం 


దున దునుముదు ముందు మిము వెనుక నాతనినిన్‌. 


వికటాట్టహాస మొనరిచి 

ప్రకటాహంకృతి నెజా కరాచురి యొజ దూ 

సి కడున్‌ వడి నల రథి వృష 

నికటమునకె పజిపు రథ మనియెను నియంతన్‌. 


కనె సారధీరితము నతి 

మనోరయమునౌ శతాంగమణి నెక్కి వెసన్‌ 
జను చతిభయదమనంతము 
ననిమిషబలజలధి నెదుట నసురేంద్రుం డటన్‌. 


కని పిదపనా భటాగ్రణి 

యనంతసురసేన నెదుట నలరి గరుల్‌ గాం 
చెను గడు రణలీలోత్సుక 

త నిజసముద్దండబాహుదండయుగమునన్‌. 


సురరాడ్భటవరులు చమూ 
చరు లట ముందరి కరిగిరి సమరక్రీడా 
దరమతుల మనో౭_ తీత 

త్వర రణలాలసులు మృథవిధానాలసులే? 


సురరిపుసైన్యచరులు ముం 

దరం దనరు పురందరపృ్పతనాశరనిధి నే 
డ్రెజం దాయి నిజాఖ్యలు బి 

గ్గరం దెలిపిరి బాహులెత్తి కర మెదిరి కటన్‌. 


ఘనులు జేజేలు తమ (మలం గ్రాలు దనుజ 
బలమహోదధిం గని తల్లడిలిరి చాల 

ననిని నిర్లక్ష్యమతిం జేరు హరకుమారు 
నొక్క కనుం గోనం జొచ్చిరి యోధు లెల్ల. 


191 


41 


42 


483 


44 


45 


46 


47 


48 


96 


192 


కం. 


కరి 


కం. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


విమతబలత్రస్తామర 

చమువులం గనె నంధకప్రశమను కుమారుం 
డమితసమిదుత్సవాదృతి 

యమరం బ్రసారామృతోత్మిరాలోకమునన్‌. 


అని శక్తిధరుని దర్శన 

మున సోత్సాహాత్ములై విబుధు లహమికతో 

మొనసి రరిసమితి గెలువంగ 

ఘను సంగతి నెవండు గాండు? గండండు జగతిన్‌. 


సురపతదరిభటులు పర 

స్పరరణవిజిగీషం బెనంగం బ్రహరణకరులై 
త్వరం గలియంబడిరి వందిని 

కర మెత్తిలి దెలుపం దమ మగంటిమినిం బేర్లున్‌. 


సవభుగ్గెత్యబలాంబుధుల్‌ప్రలయకృత్సం గ్రామయోగాతివే 
లవిహార్‌ంబు లశేషదిక్రసరముల్‌ కాలార్చితాతిథ్యభు 
క్రివిధాయుల్‌ పొనరించె గ్రావతటవీథీభేదనోష్టంబు లో 


కవితాన(గసమానభూరిముఖరో(గ్రంబున్‌ మహాధ్వానమున్‌. 


ఇది సురాసురసంఘట్టవిదిత మైన 
పంచదశసర్ష శ్రీకూచిమంచి సోమ 
సుందరకవీంద్ర వేంగమా నందనాగ్ర 
సాంబశివక్ళ తాంధ్రకుమారసంభవకృతి. 


49 


50 


51 


52 


58 


కం. 


కం. 


శ్రీ 


శ్రీమదాంధ్రకుమారసంభవము 


షోడశాశ్వాసము 


జరిగె సురేశ్వరదనుజే 
శ్వరుల బలంబులకుం జండభండన మట నొం 
దొరుల పయి భటులు పజపిన 


ఖరతరభీమాస్తశస్త్రకాండంబులచేన్‌. 


ఆ దురమునం దలపడిరి ని 

షాది నిషాదియును సాది సమసాదియునున్‌ 
బాదాతికుం బాదాతికుం 

డాదట నరదంపుజోదు నరదపుజోదున్‌. 


ధీరగతి నాండొరులతోం 

బోరికిం బజతెంచు శూరముఖ్యుల పేరుల్‌ 
హారితరోక్తులం దెలిపిరు 
దారాత్మీయాన్వయావతంసులు వందుల్‌. 


తమ విక్రమసందోహ 

క్రమ మమరం బరించు వందిగణఫణతికిం జి 
త్రముల సమర్పించిరి వీ 

రమణుల్‌ క్షణ మాలసించి రణకుతుకముతోన్‌. 


193 


97 


194 


కం. 


కం. 


కం. 


కం. 


కర, 


కం. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


సమరానాందావేశవ 

శమున సరోమాంచమై యెసంగం బొంగిన యు 
త్తమవిక్రాంతుల గురుగా 

త్రముల పయిం గంచుకములు (గంచరం బిగిలెన్‌. 


నిర్ణయని(స్రింశనివహ 
నిర్ణలితతనుత్రనికరనిర్యత్‌పిచుస 
మృర్దభృశవిశదరుచు లయి 

స్వర్ణిశ లెసలారె జాతపలితములు బలెన్‌. 


వీరకరాధూతంబులు 
భూరిరుధిరరసవిలిప్తములు ఖద్గలతల్‌ 
సూరకరవ్యతికరమున 
నైరావత్యురువిభారమాప్తి నెసంగెన్‌. 
ఘోరముఖో ద్గిర్జార్చి 

ర్వారము లయి కాలభుజగభయదములౌ బల్‌ 
నారసములు భృశరోషిత 
వీరభటవరేరితములు వెస నభ మలమెన్‌. 


కర మనరులు నొవ్వంగ నొం 

డొరు నేయు ధనుర్ధరుల మహోగ్రాశుగముల్‌ 
త్వర దూసి యెదిరి మేనులు 

ధరం జొజంబడె నరుధిరాంకితముఖంబులతోన్‌. 


సమరమహప్రహర్షిభటసత్తమమార్షణరాజి మున్‌ మదే 
భములను జీల్చి కూల్చి ధర వాలెం బరస్పరసంకషత్‌ప్పష 
త్మముల జ్వలచ్చిఖానలముఖంబులు గాఢనిరంతరీకృతా 


(భ్రములునుగా విమానచరవారము దూరము వాటి బోరునన్‌. 


విలుకాండ్ర వాడి తూపుగ 

ముల మిన్ను విభిన్న మగుచు భూరితరార్తిన్‌ 
బలు డేగ పే రెలుంగు మా 

రులివు మిషన్‌ బెట్టిదముగ నులిసె ననం దగెన్‌. 
ఆకర్ణసమాకృష్ణ 
జ్యాకలితధనుర్గణేరితాజిహ్మగముల్‌ 


10,11 


12 


కం. 


కర; 


మాలిని : 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 195 


వే కడు దవు పజచె సమీ 
కాకాంక్షి జనాస్రపారణాత్యాశ బలెన్‌. 18 


త్వర నొజ దూసి బం ట్లని స్వపాణులం బూను కృపాణజాలముల్‌ 
పరంగె రహిన్‌ హసించు నటు స్వచ్చనిజచ్చవిసంచయోపధిన్‌ 
సురుధిరలిప్తమై యవి రజోనిబిరీసవిశాలసంగరో 

ర్వర విలసిల్లై మించుగమి భాతి భటాగ్రకరాబ్దనర్తనన్‌. 14,15 


సమరాంగణమున నతిచం 

డముగా దీపించు భండన ప్రియభటభ 

ల్ల్రము లమరెం గాలవిషధర 

సమధికరసనోగ్రయంత్రసామ[గ్రి యనన్‌. 16 


చాక్రికవరచక్రంబు ల 

వక్రోజ్ఞ్వలకాంతిచక్రబంధురములు జ 

న్యక్రతుభుక్‌సృతిం జేసె భ్ర 

మక్రమవిధి చండభానుమండలశోభన్‌. 17 


త్వరితగతిని దాంకన్‌ వచ్చు దుర్వారవీరో 

తృ్మరము సలుపు నుచ్చైర్లర్ణలన్‌ వ్యగ్రులై నె 

ప్పరి పడిరి స్వవాహ(భ్రష్టులై కొంద దుర్విన్‌ 

బొరసిరి భయభారోద్భూతవైక్షబ్య మన్యుల్‌. 18 


(దుతవిలంవితము : 


తను బొరింగొన వచ్చెడు దండి జె 

ట్టిని గనుంగొని పొంగిన డెంద మం 

దును నొకం డరి యక్షిలితో మలం 

గిన నలంగెం బ్రియావహకేళియై 19 


తోదకము (లేక) పాదపము : 


విక్కుచుం బోరియొ పెక్కుర తోడన్‌ 

మిక్కిలి వేడ్క భ్రమించియొ యాజిన్‌ 

'్రుక్కక ప్రాగ్భత శూరులచే పే 

రుక్కునం జేరిరి యుద్ధపటిష్టుల్‌. 20 


98 


106 కూచిమంచి సాంబశివకవి 


ప్రగ్విణి : 
ఆరివేరంబు సేయన్‌ సమిద్దర్పదు 
ర్వారులౌ శూరు లారంగ రాం గాంచుచున్‌ 
స్ఫారరోమాంచచంచద్భుజాదండులై 
భూరియుద్లోద్దురుల్‌ పొంది రానందమున్‌. 
వంశస్థము శి 
సితాసినిర్హారితసింధురేంద్రకుం 
భతట్యధః ప్రచ్యుతమౌక్తికాళి సు 
ద్యుతిన్‌ సమిత్‌క్షేత్రనిరుప్తసద్యశః 
ప్రతానబీజాంకురపంక్తిమైం దగెన్‌. 


రథోద్ధతము క 
వీరఘోరరవభీతిచే మహా 
వారణవ్రజము పర్వుచున్‌ సృణుల్‌ 
చీరికిం గొనక చేరె బోరునన్‌ 
వారితంబు లయినన్‌ దిగంతముల్‌. 


తోటకము : 
గతహస్తిపకంబులు కాండచయ 
క్షతవిగ్రహముల్‌ ప్పథుసామజముల్‌ 
తతయుద్ధవనీభ్రమతత్పరముల్‌ 
యుతరక్తధునీతతిలో మునింగెన్‌. 


తోదకము : 
నిరవధికాస్రధునీర్సురి నుచ్చైః 
పురురథపాళియు (బుంగిన హుమ్మం 
చురుశరవర్షము నుగ్రపు టల్మన్‌ 
బరపిరి వైరులపై రథు లన్యుల్‌. 


మ. _ అసినిర్దారితకుంభికుంభగళితావాకీర్ణరక్తాఘ మొ 
ప్పె సమిత్‌క్షేత్రనిరుప్తసదృటయశోబీజాంకుర శ్రేణిమై 
నసదృగ్వీరకలోరఘో షపరిభీతానేకపానీకముల్‌ 


వెస ధూతాంకుశముల్‌ వలంకులకుం బర్వెన్‌ బోర దుర్వారమై. 


21 


22 


28 


24 


25 


22 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


ఉపేంద్రవజ్రము : 
సితాసినిర్దారితశీర్పులై రా 
హుతుల్‌ స్వవాహచ్యుతి నొందుచున్నన్‌ 
క్షితిన్‌ బడన్‌ గూల్చిరి చీల్చి శస్త్రా 
హతిన్‌ నిజారాతిచయంబుం దొల్లన్‌. 


స్వాగతము : 
శూరవారశిరసుల్‌ దెగి శప్రీ 
ధారలన్‌ బడుచు ధారుణి దష్ణో 
ష్టోరుదారుణము లుర్కె రుషన్‌ దు 
ర్వారరాహుగతి వైరుల మీందన్‌. 


ఇంద్రవజ్రము : 
సారంబులౌ కాళుల సాళువంబుల్‌ 
'క్రూరార్ధచంద్రాస్తవిలూనయుధ్యద్‌ 
వీరేంద్రమూర్గంబులు వీంకం గైకొం 


చారంగం అరరే ఘనాధ్వ మెల్లన్‌. 


ఇంద్రవంశస్థము : 
వేదండముల్‌ చండత వీంకం దాంక నెం 
తే దంతి దంతాగ్రము లెక్కి సాదులున్‌ 
పాదాతికుల్‌ దీసిరి ప్రాసపాళులన్‌ 
భేదించి యాధోరణనిర్భరాసువుల్‌. 


భుజంగప్రయాతము : 
అసిచ్చిన్ను లైనన్‌ నిజారోహకుల్‌ బల్‌ 
కసిం దిర్గు చిం దందుం గల్పాంతకాలో 
ల్లసద్వాతధూతాచల వాతరీతిన్‌ 
వెసం గ్రాలె గంధాంధభీమద్విపంబుల్‌. 


ప్రమితాక్షర : 
గురునాగముల్‌ పెనంగం గూడం బర 
స్పరయుధ్యమానులు నిషాదివరుల్‌ 
త్వరమై ఖరా(గకరవాలములన్‌ 
హరియించి రొండొరుల ప్రాణములన్‌. 


197 


26 


27 


28 


29 


30 


31 


99 


198 కూచిమంచి సాంబశివకవి 


తోటకము : 
ఉరురోషమిథోమిళదుద్ధతకుం 
జరదంతవిఘర్షణజజ్వలనం 
బరిశస్రహతిక్షపితాసువులౌ 
వరయోధుల నేర్చెను వైళముగాన్‌. 


శ్యేని i 
జాతరుడ్దిపేంద్రశస్రహస్తసం 
వీతులై పదాతివీరు లుద్ధతిన్‌ 
హేతిఘాతసంహృతేభరాడసు 
వ్రాతు లైరి నైజభర్తృసన్నిధిన్‌. 


ప్రియంవద : 
కరటు లెత్తి దవుగా దివిం జిమ్మన్‌ 
బరంగ జోదులను వారల యాత్మల్‌ 
బొరసె దివ్యగతి భూగత మయ్యెన్‌ 
మరలనా పరమ మానుల మేనుల్‌. 


మయూరసారి : 
శ్వేతధార హేతి ఛిన్నతుండి 
(వబాతమండముల్‌ ధరాసమానం 
బై తగం బొనర్చి యంతం దృప్తిన్‌ 
ఖ్యాతయోధు లంద రాత్మ లందున్‌. 


భుజగశిశురుతము : 
కరులు దివికిం బదాతో 
త్మరముం గరములం జిమ్మన్‌ 
సురులు మరులు మెయిన్‌ వ 
చ్చిరి గయికొనంగ వారిన్‌. 


వసంతతిలకము : 
కోదండి సాదులు లకోరులం దాము నొంచన్‌ 
వేదండవాహనులు పెల్లుగ మూర్చ గంచున్‌ 
వే దెల్వి తప్పి పడ వేచిరి పెద్ద ప్రొద్దా 


జోదుల్‌ పొరిం దెలియ శూరత సారెం బోరన్‌. 


32 


33 


34 


35 


36 


37 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


చంద్రిక : 
త్వరం గరి తనుం బట్ట రా రుషన్‌ 
దరవలిం ద్రెవి తత్సరంబు గా 
అలరి రదముసలంబు లెక్కెం గుం 
జరసరభససంజి హేర్చచేన్‌. 


ఉత్సుకము : 
వారణదంతయుగం బసిన్‌ 
నేరిమిం జెండి మొదంటికిన్‌ 
వైరిబలంబునం జొచ్చియున్‌ 
దారునం గాలరి వెల్వడెన్‌. 


భ[ద్రకము : 
చండతుండిగురుశుండచే 
గండం డారంగ గృహీతుండై 
యుండి వే తదసులే యసిన్‌ 
దండి తా నొవకె గైకొనెన్‌. 


హలముఖి : 
ఈటె సాటి తురగి తా 
మ్మూంటి సాది యరి ధరన్‌ 
బాటు గంచుం దన యెదన్‌ 
దూంటుటే గనండు మదిన్‌. 


చంద్రవర్మ : 
వైరికుంతహతిం బాసియు నుసుజుల్‌ 
గూరుచుండి ఘనఘోటము పయి ది 
ట్టార జీవయుతు నట్లు దిరిగె వ 
జ్జీరుం డెత్తుచును జేం బెనుపరిఘన్‌. 


జలోద్ధతగతి 
అరాత్యసిహృతాసు నాశ్వికవరున్‌ 
ధరానిపతితాత్ముం దా విడుచుచున్‌ 
వరాశ్వ మెటుం బో దబద్ధ మయినన్‌ 
బొరిం గనుల నథశ్రువుల్‌ దొజంగుచున్‌. 


199 


38 


39 


40 


41 


42 


43 


100 


200 కూచిమంచి సాంబశివకవి 


రుగ్మవతి : 
వైరిశితాగ్రప్రాసహతుందై 
ధారుణి పైనం దాంబడు చున్నన్‌ 
గూరక మూర్భన్‌ గోరెను బల్‌ రౌ 
తీరస దాయన్‌ హింసితుం జేయన్‌. 


తోటకము : 
ప్రచురోగ్రపరస్పరభల్లహతుల్‌ 
ప్రచలాశ్వపరిచ్యుతవర్శులు భూ 
మిచరుల్‌ గసిం బోరిరి మీరి కచా 
కచిం గత్తులం బాహుయుగంబులతోన్‌. 


చంద్రకళ : 
హతు లయి రథులా న 
ణతతుల సుదృఢాసనస్థులై 
యతుకుచు శిథిలాశుగౌసన 
ప్రతతిం దగిరి ప్రాణవద్విభన్‌. 


మనోరమ : 
రతి నిజోరుశస్త్రమూర్చితున్‌ 
రథినిగొట్టం బూన టన్‌ 
పృథుమృథేచ్చ వై వెరి తేజ సు 
ప్రథుండు వేచె 'శౌర్యనిష్టతోన్‌. 


అర్ధపంచచామరము : 
పరస్పరప్రమాపితుల్‌ 
వరాయుథుల్‌ ద్యుసంగతుల్‌ 
వరించి యిర్వు రోర్తుం బో 
రి రచ్చరన్‌ రథుల్‌ పొరిన్‌. 


అతిరథయుగ మన్యోన్యార్థచం ద్రా 
కృతిఖరశరనిష్కృతోత్తమాంగ 
ద్వితయము గనె స్వర్వీథిస్టమై చం 
డత క్రితి స్వకబంధంబులో నటింపన్‌. 


44 


45 


46 


47 


48 


49 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


స్వాగతము : 


ఆడె నట్టగము లాయుధపాణుల్‌ 

పాడ భూతమహిళాతతి (మోయన్‌ 
దోడవాద్యములుC దోరపు నెత్రుం 
బాడి జాటు నని వాకిట నెట్లో. 


మత్తకోకిల : 


తే.గీ. 


ఏనుంగుంగములు న్మునుంగ నస్ఫబ్నదీతటులన్‌ మరు 
న్మానుషాదబలంబు లిట్లు పెనంగ రక్కసి భూరిరో 
షానలారుణద్భగ్‌ భ్రమద్‌భయదాలఘుభ్రుకుటీ దురీ 
క్షాననుం డయి వే యుయుత్స సురాధినాథులపైం జనెన్‌. 


ఇది సురాసురబలరణాఖ్యేద్ధ షోడ 
శాంచితసుసర్గ శ్రీకూచిమంచి సోమ 
సుందర కవీంద్ర వేంగమా నందనాగ్ర 
సాంబశివక్ళ తాంధ్రకుమారసంభవకృతి. 


201 


50 


51 


52 


101 


శ్రీరస్తు 
శ్రీమదాంధ్రకుమారసంభవము 


సప్తదశాశ్వాసము 
par.) 


పురుసంగ్రామవిలాసకౌతుకఘనామోదుల్‌ దురంతాశుగో 
త్మరసంజాతతమఃపయోనిధినిమగ్న ప్రాజ్యకాష్థానభో౨_ 0 
తరు రక్షోవరు నభ్యుపేతు నెదుటన్‌ గంచాదిశాధీశ్వరుల్‌ 
త్వరమైం గూడి రటన్‌ రణప్రియమతిన్‌ బాహాబలాహంకృతిన్‌. 


అమరారాతికులాధినాథుం డటపై నత్యంతభీమాట్టహా 
సము గావించి దురంతసంతతశరాసారాభివృష్టిం బొన 
ర్చె మరుద్వీరవరేణ్యవారమును బ్రావృట్మాలకాలాభ్రస 
త్తమ ముత్తుంగధరాధరప్రవరసంతానంబున ట్లుద్ధతిన్‌. 


పురుహూతాదికలోకపాలకధనుర్ముక్తాతిశాతాశుగో 
త్మరముల్‌ సత్వర మాశరేశ్వరపృషత్నశ్రేణులన్‌ వీకళ సం 
గరరంగంబునం దాంకి తుత్తుమురుగా గండ్రించెవేగన్‌ ఖగే 
శ్వరబృందంబులు దందశూకతతులన్‌ జక్కాడు నక్షైవడిన్‌. 


అతండున్‌ వెండి జ్వలత్భలాగ్రములు నాత్మాఖ్యాంకితంబుల్‌ తిరో 
హితదిక్చక్రనభోల_ ౦తరాళములునై యేపారు క్రూరేషు సం 
తతులన్‌ దేవచమూశరోత్మరములన్‌ ఖండించెం బైంగప్పు తూ 
లతతుల్‌ కీలి సకీలజాలముల లీలన్‌ గాల్బు చందంబునన్‌. 


కం. 


తే.గీ. 


కరత 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


త్వర నని సహేలముగ రు 

దృరభీకరుం దడసురవరుండు పరపిన శరముల్‌ 
కరమున్‌ బంధించె సురే 

శ్వరముఖుల మహాహిపాశభయదాకృతులై. 


హరిహయముఖ్యులై పరంగు నాహరిదీశ్వరు లామిషాశికుం 
జరగురునాగపాశశరసంతతికీలితగాత్రు లౌచు సం 
గరవిముఖాత్ములై శ్వసితగంధవహాకులదీనవక్రులై 
స్మరహరసూనుం జేరిరి వెసన్‌ విపదబ్ధిసముత్తితీర్చులై. 
పురహరాత్మజు దృక్పాతపురుమహిమనె 
గిరిగరుచ్చేదిముఖులైన సుర లురుఫణి 
పాశగురుబంధవిపదార్తివార్థి దరిని 

దణిసి తమయంతం బొగడిరి తజ్జిగీషు. 


పలికెన్‌ జండభుజాబలుం డట సుదీప్తస్ఫారరోషానలుం 

డల దైత్యేభ్యుండు వే స్వసారథికి నారా! బల్మి నే నింద్రము 
ఖ్యుల నస్త్రంబులం గట్టం జూడికినె సద్యోముక్తులం జేసెం బొ 
త్తుల పాపండు కపర్దిపుత్రకుం డిదే దుర్మానసారాత్ముండై. 


కావునం జూచెద నాతని 

లా వని రథ మతని మందలకుం జేర్చు వెసన్‌ 
నీ వీరి విడిచి వానినె 

గావింతు రణోర్వి ఖగమృగములకు నెజగాన్‌. 


ఆ రథము సారధీరణ నరిగెం ద్వరగ 

భీషణము విలయజలదగంభీరధీర 

ఘోషణము దారితాఖిలద్వేషణపల 
లాస్థ్య్రసృక్పంకమగ్నరథాంగము నయి. 
ప్రలయాభీలమరుద్ధతాద్రివరకల్పంబై దళద్దేవతా 


థి 


బలనిర్లోషవిశేషఖీషణగతిన్‌ బై కుద్దతిన్‌ వచ్చు ను 


యి © 


జ్ఞ్వలరాత్రించరరాడ్రథంబుC గని జంభద్వేషిసైన్యంబు భీ 


తిలి కంపించుచుం దల్లడంపడియె నెంతే స్వాంతరంగంబులన్‌. 


నలి నలంగిన దిక్సాలకుల మున గని 
శస్తకోదండదండప్రచండదోఃప్ర 


203 


10 


11 


102 


204 


ఆ.వె. 


ఆ.వె. 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


కాండుం డసురుండు భండనాఖందకేళి 
కౌతుకాదృతు హరసుతుం గదిసి పలికె. 


ఓరీ! శంభుతపస్విడింభ! భవదీయోద్దామదోశ్శక్యహం 
కారం బిక్నడ మాను మాను సురరాట్కార్యంబు చాలింపు బా 
ల్యారంభాతిమృదుత్వదీయభుజవల్ల్యత్యంతభారాయి త 
స్పారాస్తాదులతోం బనే మవి యిటన్‌ వ్యర్థంబు లత్యర్థమున్‌. 


హరగిరిమౌళిబాలలకు నబ్రపు టెక్కటి పట్టి వీవు మత్‌ 
ఖరశరపాళి పా లయి కృతాంతనితాంతము సేర నేల? డా 


మరసమరోర్విం బాసి చనుమా మనుమా రయ మారంగా స్వమా 


తరపితృకోమలాంకము కృతార్థత నొందంగనందు దూజుమా. 


ఎదయు హరకుమార! యీ దుశ్చ్వవను పక్ష 
మరసి నీకు నీవ సరిగ సరగ 

లోంతు నీట మునుంగు చాతండు దా నిన్ను 
మున్న ముంచు రాతి పోత మట్టు. 


దనుతనుజేంద్రుం డిట్లు ప్రవిదారణధారుణి నన్న యన్నుకిన్‌ 
విని యనలేక్షణాత్మజనివీరవరేణ్యుం డవార్యరోషకం 
పనరదనచ్చదుం డగుచుం బ్రస్ఫుటకోకనదారుణాక్షుండై 
తన ఘనశక్తి నెంచుచు స్వధన్వము గం చుచితోక్తి నిట్లనున్‌. 


దితిసుతేంద్ర! యుద్ధతిని నీ వనిన దెల్ల 
నీకె చెల్లు నైన నీ యురుభుజ 
భూరిశక్తిం జూడం గోరు వాండం గృపాణిం 


బూను ధనువు సజ్యమును బొనర్చు. 
అని యనువారం బల్మిన పురాసురవైరికుమారు తోడ నా 
దనుజవరుండు రోషభరదష్టనిజాధరదంతవాసుండై 

యనె నని కుగ్రదోర్చలమదాంధుండ వైతింక సైంపుమా పలా 
యనపరశత్రుషృష్టదళనాతినిశాతమదాశుగచ్చటల్‌. 
కర మరసి నీకు నీవే 

త్వర విడువుము దుశ్చ్వవనుని పక్షంబు దిగం 
బరసుత! మునుంగు చితండు దు 

స్తరశరనిధి మునుచు నిను దృషత్తరి కరణిన్‌. 


పాఠాంతరము. 


12 


13 


14 


15 


16 


17 


18 


15 


కర్ర; 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 205 


పరదుడ్రేక్షధనుఃప్రకాండము ననల్పజ్యాలతాయుక్తమై 

పరంగన్‌ జేసి మరుద్విరోధి గురిసెన్‌ వైళమ్ము వాలమ్ములన్‌ 

శరజన్ముం డురురోషీషణఫణీ శప్రాయకోదడమం 
దరిసందోహవిజిత్వరోజ్ఞ్వలకలంబౌఘంబు సంధింపంగన్‌. 19 


ఆకర్ణాంతముగా సురారివరుచే నాకృష్ణమై యెల్లచో 

నాకోదండవతంస మీనిన కలంబాళుల్‌ చెలంగెన్‌ విలి 
పాకాశాంగణరంగముల్‌ పలితశోభాపాదితాశేషకా 

ష్టాకాండంబులునై నిరంతరనిజాంచద్భాఃప్రరోహాళిచేన్‌. 20 


దితిజాధీశశరాసనేరితములై దేదీప్యమానాంశుసం 

హతులన్‌ బొల్చ్బు ననంతబాణతతిచే నంధీకృతంబౌ దివ 
స్పతిసైన్యంబున నెందు దృష్టివిషయత్వం బొందం డయ్యెన్‌ స్వహం 
కృతిసంత్రస్తసమస్తశత్రుబలుండౌ నీశానసూనుం డటన్‌. 21 
స్మరజిన్నందనదేవుం డగ్గలముగా జ్యావల్లి నెక్కించి క్రం 

చర నాకర్ణము లాగి వంచిన శరాసశ్రేష్టమే వైరిజిత్‌ 

ఖరనారాచము లీనె నెల్లెడల సంగ్రామోర్వినా యంపజిల్‌ 

త్వరం జెండెన్‌ బొరి దానవాంబకకదంబధ్వాంతసంతానముల్‌. 22 


సకలవ్యోమచరవ్యథాకరనరాశగ్రామణీ మార్గణ 

ప్రకరాబ్లోదితదుర్దినంబు క్షణమాత్రన్‌ వారితం బైనం ద్రం 

బకపుత్రుం డతిమాత్రదుర్విషహధామసోమదామాయమా 
నకనద్విగ్రహుండై విరాజిలె నహర్నాథప్రభాధుర్యతన్‌. 28 


హరసుతుం డటం దాల్పంగ గురు 

తరధీరతమాప్రమేయధామము నని లా 

వరి మాయాకృతి దితిజే 

శ్వరుం డురుమాయామయాహవము వెసం జలిపెన్‌. 24 


అలుక వెసన్‌ గలంగి విజితారిజగద్విజయావలిప్తుండా 

బలి వికటాట్లహాసవిధిభైరవుం డౌచు వరాయుధాజిని 

ష్ఫలము త్రినేత్రపుత్రునెడ వాలె మటం చెద నిశ్చయించి యు 
జ్ఞ్వలదనిలాస్త్రముం దొడిగెం జాపము నందు సహేలమై తగన్‌. 25 


ఆ యస్తం బరిం గూర్చి నంతనె యుగాంతాభీలకాలో పమ 
సాయద్భూతచయభ్రమావహము చంచన్నిష్టురో గ్రార్బటీ 


103 


206 


కం. 


కత 


కం. 


తే.గీ. 


కూచిమంచి సాంబశివకవి 


ప్రాయం బాత్మసముద్దుతామి తరజస్సంఛాదితాశానభ 
శ్చాయాకాంతము నౌచు వీచెను నభస్వంతంబు దుర్గ్జాంతమై. 


అల గాలి నెగసి కుందధ 

వళములు సురసైనికాతపత్రములెల్లన్‌ 

వెలసె ఘనాభపరాగా 

విలనభమున నెగురు హంసవిసరముం బోలెన్‌. 

అల గాలిం గడు దూలి యంబరమునం దాదిత్యసేనామహో 
జ్ఞ్వలభూరిధ్వజముల్‌ నవస్సుటదుదంచన్యల్లికా కాంతులన్‌ 
పొలయించెన్‌ ధవళాంశుకచ్చలమునన్‌ వ్యోమస్థలంబందు స్ప 
ర్మలగంగాసలిలోరునిర్‌రురసహ స్రశ్రీసముల్లాసమున్‌. 


ఆ వాతూలము చేతం గంపితములై యత్యంతవీతంబులౌ 
దేవానీకమహాకరేణుశతముల్‌ దీర్యత్పరిస్తోమముల్‌ 

వే వే గూలె ధరన్‌ సరోషనముచిద్విట్బండదంభోళిధా 
రావిచ్చేదితపక్షతిక్షితిధరగ్రావోపమానంబులై. 


అల ఖరవాత్యం దిరిగి పడె 
నిలపరికంపితపతద్ధయేంద్రములు పద 
స్థలదురుసూతకులాగ్ర్యం 

బులు తత్సురబలశతాంగపూగములుం గడున్‌. 


ధరం బడి రల కరువలిం బెలు 

కుతి యమర బలాళ్చ్వికులు స్వఘోటకవర ము 

క్కజి పడ శస్త్రక్షతులన్‌ 

బొరయకె సురచమువు నడుమ ముక్తాయుధులై. 

వడి నాకాశతలంబు నుండి గడు దౌ వాపోవుచున్‌ వేలుపుం 
దడపుం గాల్వురు నుక్కు దక్కి నిజహస్తస్రస్తశస్తాస్తులై 
సుడిగాలిన్‌ వరుగాకు జోక దెసలన్‌ జుట్టారంగాం దిర్గుచున్‌ 
వడినీ భూమితలంబునం బడిరి తద్వాత్యాత్యమోఘాహతిన్‌. 
అట్టు లసురవరాస్త్రవిహస్తమౌ స 

మస్తసురసేనం గని మహామహుండు గుహుండు 
స్వపతిరమాలతామరక్ష్యారుహుండు 

మాన్సె దివిజార్తి నిజదివ్యమహిమశక్తి. 


26 


27 


28 


29 


30 


31 


32 


33 


తే.గీ. 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 


అనుపమతత్‌ప్రభావమున నస్తవిమోచిత యౌచుం దేతి యు 
కున రణకాంక్షం గ్రమ్మజంగం గోల్లల సేయు నశేష దేవవా 
హినిం గని దైత్యనాథుండు సమిద్ధరుషాతిశయాశ్రయాశుండై 
తనరి కనచ్చిఖోగ్రశిఖిదైవతకాస్త్ర మడర్చెం జెచ్చెరన్‌. 


ప్రావృట్మాలవినీలనీరదగణాభల్‌ శ్యామరాజీవరా 
జీవిభ్రాజితలున్‌ మహాంధతమసశ్రేణీ ప్రపూర్ణాశలున్‌ 
శ్రీవిశ్వేశ్వరకంఠసామ్యలు ఘనర్‌ద్ధిన్‌ ధూమసంఘావళుల్‌ 
ద్యోవీథిన్‌ బ్రసరించె సర్వమును దృగ్యోగాతిశూన్యంబుగాన్‌. 


గిలితాశావలయంబు లౌచు జలముగ్‌బృందాతిసాంద్రంబులై 
మలినచ్చాయములై తనర్భు నవధూమధ్వాతసంఘంబులన్‌ 
బలు విన్వీథి విలిప్త మౌట గని బిభ్యద్రాజహంసోత్మర 

మ్ములు గోరెన్‌ లసమానమానససరమ్మున్‌ జేరం దూర్ణ్జమ్ముగన్‌. 


నలి వెల్దెన్‌ జ్వలనుండు నిస్తులరుచిన్‌ గల్పాంతవేళాసము 
జ్వలకీలిప్రతిమానుండై సురభటవ్రాతంబు నందంతటన్‌ 
దెలివిం గాంచిన సర్వదిబ్ముఖములన్‌ గృత్న్నాంతరిక్షంబుం బిం 
గలకాంతిన్‌ గడు వెల్లంజేయుచు నిజోగ్రజ్వాలజాలంబులన్‌. 


అతులితధూమసంతతినిరంతరసంతమస(ప్రపూరితా 
(భ్రతల మతిప్రదీపితనిరర్గళహవ్యవహాత్యనారతా 
ప్రతిమశిఖాకలాపమున భాసిలె మేచకమెఘమాలికా 
తతచపలాలతాపరిగతంబగు నప్పటి యొప్పు దాల్చ్బుచున్‌. 


కరము వెజ దివిం బరువ ఖే 

చరు లతిదీప్త మయి దుర్విషహ మయిన శిఖిన్‌ 
బొరిం గ్రాంగి భృశాకులమై 

సురపతిబల మెల్ల శంభు సుతు దరిం జేరెన్‌. 


ప్రకటమహాగ్నిచే నిటు పరాజయ మొంది గలంగంబాటు నా 
సకలనిలింపవాహిని వెసం గని యంధకవైరినందనుం 
డకుటిలహాసభాసురతరాస్యసరోరుహుండై స్వకీయకా 
ర్ముకవర మందుం గ్రన్న నరివోసె నవారణవారుణాస్త్రమున్‌. 


ప్రతిభయతమశ్చయాభమై ప్రలయసమయ 
జృంభదనలప్రబలధూమరీతిం జటుల 


37 


38 


39 


104 


208 


కం. 


కూచిమంచి సాంబశివకవి 


జలదగణ మేచె నింగి గర్జారవౌఘ 
పాటి తమహామహీధరకోటి యగుచు. 


ఉరుగంభీరభయంకరార్భటులతో ద్యోరంగమం దాడు వా 
ర్థరబృందాంతర మందు ఘోరచపలావ్రాతంబు నట్టాడెం బిం 
గరుచిన్‌ దిక్కుల గ్రాలం జేయుచు నటన్‌ గల్పాంతకాలోచ్చలత్‌ 
పరమాభీలపరెతరాట్టటులజిహ్వాసంఘసచ్చాయమై. 


ఘనకాందవిని డంబు మీజె సబలాకామాలమున్‌ నిష్ణుర 
స్తనితోగ్రంబు తటిత్‌ప్రదీపితహరిత్మంబున్‌ దురీక్షంబునై 
పెను విన్వీథి సదంతపంక్తిభయదక్ష్వదడంబుం దీవ్రేక్షణం 
బును దుర్దర్శము నైన కాలరజనిన్‌ బోలెన్‌ భృశాభీలమై. 


ఘనపథదిశాముఖాచ్చా 

దనముల విశ్రాంతరసితతతిపీడితచే 
తనములు వనధరగణములు 
ఘనధారాఘములం గురిసెం గరమెల్లెడలన్‌. 


అతిభయదాంధకారనివహాపిహితాంబరముల్‌ గభీరగ 
ర్షితరవదుఃఖితాసురవరేణ్యము లద్భుతవారుణాస్తసం 
భృతములునౌ మహాజలదవీథులచేత విసృష్ట మైన యా 
యతులితవృష్టినాజి జగదద్మర మయ్యుం దదగ్ని చయ్యనన్‌. 
పాకారాత్యరిసింధురుండును రుషాభారావిలస్వాంతుండై 
యాకర్ణాంతవికృష్ణదాపవరనిర్యత్‌ క్రూరఘోరేషులన్‌ 

వీంకన్‌ నొంచెం గరంబు పంచశరవిద్విట్సూానుపంచాననున్‌ 
నాకేశాఖిల సైన్యబ్బందములు నొందన్‌ గాందిశీకత్వమున్‌. 


సమరవిలాసలాలసుండు సామియుం జెండె స్వకాండపంక్తిచేం 


దుమురుగ దైత్యు తూపుగమిం దోరపుం జాపము తోడం గూడ ను 


త్తమమతి యోగి యోగవిధి దాంతమనీషుం డమోఘవీర్యధు 
ర్యమును భవార్తిమూలవిషయాళిని బోలె యమాదికంబునన్‌. 


అట రాత్రించరచక్రవర్తి రథ మొయ్యన్‌ డిగ్గి గర్జించి భ్రూ 
కుటిభంగాననభీషణుం డయి మహాకోపాగ్రహోదగ్రుండున్‌ 
జటులాభీలకృపాణపాణియునునై సర్వంసహాస్యందనో 

దృటపుత్రోత్తము మీందికిం బజిచె దుర్వారప్రతాపంబునన్‌. 


41 


42 


483 


44 


45 


46 


47 


48 


శ్రీమత్‌ ఆంధ్రకుమార సంభవము 209 


కం. సురభటదుర్వారభుజో 
ద్భురవిభవుం డసురవరుం డెదురురాం గని ముత్‌ 
స్ఫురితాననాబ్టుండై పుర 
హరతనయుండు వజపె లయదహననిభశక్తిన్‌. 49 
చ. స్ఫురితనిజాంశుదీపితనభోహరిదంతరమై నిశాచరే 
శ్వరు హృదయంబు నందుం దదవారితశక్తి పడెన్‌ సమస్తది 
కృరివ్భృఢమోదదృగ్గలసుధారసధారల తోడ ఘోరని 
ర్దరవిమతోష్టభాప్పజలసంతతవృష్టుల తోడ నొక్కటన్‌. 50 


చ. ప్రలయసమీరఘోరహతిపాటి తపర్వతకూటసామ్యుందై 
యలఘుకుమారశక్ష్యపహృతాసుచయుండు నిశాచరేశ్వరుం 
డిలం బడం గాంచి హర్షము వహించి రెదన్‌ ద్రిదివాధినాథము 
ఖ్యులు త్రిదశుల్‌ ప్రరూఢపులకోద్దమచారుశరీరయపష్టులై. 51 


మ. క్షయకాలావపతద్దిరిప్రవరసంకాశాత్ముండై యాశరా 

(గ్రియుండే కందువం గూలెనా యరిది యుర్వీభాగ మాగెన్‌ బిలే 

శయమూర్ధన్యుండు తన్మహాభరవిశేషక్షే శితాత్మసృటా 

చయుండై క్రిందికిం గ్రుంగ నీయక నిజాంచచ్చక్తిసామగ్రితోన్‌. 52 
మ. త్వరమైం దారకమారకుం డగు సుధాధామావతంసాత్మభూ 

వరమౌళిన్‌ గగనంబు నుండి కురిసెన్‌ స్వర్వాహినీశీకరో 

త్మరకాంతంబు సుగంధలోభమధుపగ్రామాభిసేవ్యంబునౌ 

సరసామర్యమహీరుహోత్తమసుమాసారంబు దోరంబుగాన్‌. 58 
'ప్రభాతవృత్తము : 

పగులంగం గంచుకపాళి రోమహర్నో 

రుగరిమ నింద్రపురోగసర్వగీర్వా 

ణగణము లెచ్చంగ నైజవక్రకాంతుల్‌ 

మిగుల నుతించిరి మేటిం దారకారిన్‌. 54 


మంగళమహాశ్రీ వృత్తము | 
ఈ రహిని జిష్టుం డసమేషుహరసూనువరుC డేడ్తెజ సమిద్ధరణి నెంతే 
నీరస జగత్రితయహృద్వికటశల్యు నసురేంద్రుం బెకలింపంగ వెసన్‌ జం 
భారి మజిలంగం ద్రిదశాలయవిభుత్వపద మంది కడు రాజిలె లసద్‌బృం 
దారకశిరోమణివితానపరిదీప్తపదతామరసమంగళమహాతశ్రీన్‌. 55 


210 


తే.గీ. 


105 


కూచిమంచి సాంబశివకవి 


ఇదగుం దారకమథనసప్తదశసర్గ 

మించు గడపటి దయి కూచిమంచి సోమ 
సుందర కవీంద్ర వేంగమానందనాగ్ర్య 
సాంబశివకృ తాంధ్రకుమారసంభవకృతి. 


శ్రీమదాంధ్ర కుమారసంభవమహాకావ్యము సంపూర్ణము. 


ఓం తత్సత్‌. మంగళమ్‌ మహత్‌. 
శ్రీశ్రీశ్రీ 


56 


